విదుషీమణి వెంగమాంబ 


సాధారణ సంపాదకులు 
బి.యస్‌. రెడ్డి (భూమన్‌) 

సంచాలకులు, తరిగొండ వెంగమాంబ వాబ్మయపప్రాజెక్టు, 
“శ్వేత”, తి.తి.దే. తిరుపతి. 





పచురణ 
కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
2009 


2009441 7౯౫6411 49గ4 
(4%40%06౧404 0% 74బ౦0%04 ౪౯164041 4184) 


౧/౧|౧6౧ 0౫ 
5గ షీగిర్ధే!3 56508011 ౧౭౦ 


1.1.0 "5/౬౯1%" ౧611010065 ౧౪01162610గ5 56165 0. 


(|| ౧19౧6 ౧656గ౧/66 
[5156౬6160౧: 2009 
60౧165 : 1000 


గ౧౦|19066 0 

15. క6గ150౧8 గిడ౦, 1.4.5. 
6౯664676 0గ|668 

1040౧813 1060826 06/25002082015, 
1౪౧౭26 -517 501 


0.1.0. 5/౬౯14 1.1.0 


౧౧౧౧66 21 
100%021311/00261 ఏఅ/5002౧8గ౫5 ౧653. 
160861. 


జం 


శ్రనివాసో విజయతే 


కసందుకూట 


ఐ.వై.ఆర్‌.కృష్ణారావు, ఐ.ఏ.యస్‌., 27-06-2009 
కార్యనిర్వహణాధికారి, 

తి.తి.దేవస్థానములు, 

తిరుపతి. 


కలియుగ ప్రత్యక్ష దైవంగా ప్రశస్తి వహించిన తిరుమల 
వేంకటేశ్వరుని భక్త బృందంలో ఒక్కొక్కరిది ఒక ప్రత్యేకత! 
ఆ ప్రత్యేకత ఆ యా భక్తవర్యులు శ్రీ స్వామివారిని ఆరాధించటంలో 
అనుసరించిన మార్గాల ద్వారా లోకానికి వెల్లడవుతూ వుంటుంది. 


అలాంటి భక్తవరేణ్యులలో అగ్రగణ్యురాలు, శ్రీనివాసుని 
ఆంతరంగిక భక్తశిరోమణి మాతృశ్తీ తరిగొండ వెంగమాంబ. 
పరమయోగిని (1౫౫౦౫౫ 524100 గా, భక్త కవయిత్రిగా విలసిల్లిన 
ఈ సాహితీమూర్తి విశిష్టతను గుర్తించిన తిరుమల తిరుపతి 
దేవస్థాన యాజమాన్యం ఆమె పేరిట ఒక వాజ్మయ పీఠాన్ని 
రెండేళ్లకిందట “శ్వేత” భవనంలో నెలకొల్పింది. 


“తరిగొండ వెంగమాంబ వాజ్మయ ప్రాజెక్టు” - అనే పేరుతో 
ఏర్పడిన ఈ వాబ్మయ పీఠం కేవలం రెండు సంవత్సరాల 
కాలపరిమితిలోనే (ప్రశంనింవదగ్గ (ప్రగతిని సాధించడం 
ముదావహమైన సంగతి! 


షై 


ఈ వాబ్మయ ప్రాజెక్స భక్త కవయిత్రి 22 రచనలను 
ప్రచురించి వుండటం, అలాగే ఈ కవయిత్రి భక్తిరన భరిత 
గేయాలతో కూడిన 12 ఆడియో సి.డి.లను విడుదల చేయటం 
అభినందనీయం! అదే విధంగా ఈ మహాకవయిత్రీ జయంతి, 
వర్ధంతి - ఉత్సవాలను, ఆంధ్రదేశంలోని తిరుపతి, హైదరాబాదు, 
విశాఖపట్నం, కాకినాడ, అనంతపురం, విజయవాడలాంటి అనేక 
ముఖ్య నగరాలలో సాహితీ సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలను 
విజయవంతంగా నిర్వహించడం నిజంగా ఆహ్హాదకరమైన 
సమాచారం! 


అపూర్వమైన ఈ వాబ్మయ ప్రగతికంతటికి మూల కారణమైన 
ఏకైక వ్యక్తి తి.తి.దే. శ్వేత సంస్థ సంచాలకులు ఈ వాబ్మయ ప్రాజెక్టు 
డైరెక్టరు-అయిన సుగృహీత నామధేయులు శ్రీ భూమన్‌ గారు. 
వారి కార్యదీక్షాదక్షతను నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా 
అభినందిస్తున్నాను. 


ఈ ప్రాజెక్టు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 192వ వర్ధంతి 
ఉత్సవ సందర్భంగా ఈ (క్రింది మూడు విశిష్ట గ్రంథాలను 
వెలువరిస్తున్నది:- 


1) శివ నాటకము (యక్షగానము)- మాతృశ్చీ తరిగొండ 
వెంగమాంబ 
2) భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ (బుజ్జకథ)- 
విద్వాన్‌ జి. సుబ్రహ్మణ్యశాస్త్రి + 
3) విదుషీమణి వెంగమాంబ - శ్రీఆండ్ర శేషగిరిరావు 


గ 


తరిగొండ వెంగమాంబ కృతులనన్నింటిని పరిష్కరించటంలో 
అనుభవం గడించిన ఈ వాబ్మయ ప్రాజెక్టు పరిష్కర్త ఆచార్య 
'కె.జె.కృష్ణవదూర్తిగారు 73 ఏండ్లు మీరిన వయన్సులో 
అముద్రితమైన, అపూర్వమైన ఈ శివ నాటక యక్షగానాన్ని అనేక 
వాతప్రతుల సాహాయ్యంతో ప్రశంసనీయమైన రీతిలో పరిష్కరించి, 
సాహితీ ప్రియులకు, భక్త జనావళికి అందజేస్తున్నందులకు చాలా 
సంతోషంగా వుంది. 


అలభ్యమైన ఈ కవయిత్రి రచనలను కూడా ఇలాగే 
సేకరించి, ఆచార్య కి.జె.కృష్ణమూర్తిగారు చక్కగా పరిష్కరించి 
ప్రచురింపగలరని ఆశంసిస్తున్నాను. 


మునుపటి పుస్తకాల మాదిరిగానే శివ నాటకం మొదలైన 
ఈ మూడు వ్రచురణలను నహృదయులైన పాఠకావళి 
సమాదరిస్తారని నా నమ్మకం. 


ఈ రచనలు సహృదయులైన పాఠకుల హృదయాల్లో 
ఆనందాన్నీ 'ఆనందనిలయుని' యెడల భక్తి ప్రపత్తులనూ 
పెంపొందింప గలవని మా ఆశయం. 


ఐ.వై.ఆర్‌.కృష్ణారావు, ఐ.ఏ.యస్‌., 





ఛ్న 


అభినందన 
“భూమన్‌” 16.07.2009 


సంచాలకులు, 
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాబఖ్మయపప్రాజెక్టు, 
“శ్వేత”, తి.తి.దేవస్థానములు, తిరుపతి. 


ఆధ్యాత్మిక విష్లవయోగిని, ప్రజా కవయిత్రి అయిన 
తరిగొండ వెంగమాంబ జీవితం ఎంత ఉన్నతమైనదో, ఆమె 
సృజించిన సాహిత్యం అంత విశిష్టమయినది. ఆ బెన్నత్యాన్నీ 
ఆ వైశిష్ట్యాన్నీ గత (20వ) శతాబ్ది ఆరంభంలోనే గుర్తించిన 
మనీషిసత్తముడు శ్రీ ఆండ్ర శేషగిరిరావు (1904?-2001) గారు. 


బహు భాషావేత్త బహు గ్రంథరచయిత, కళాహృదయుడు, 
ఉత్తమ పరిశోధకుడు, ఆదర్శ అధ్యాపకుడు, సహస్రాధిక మాస 
జీవి అయిన శేషగిరిరావుగారు వెంగమాంబ రచనలలో 
అగ్రగణ్యమైనదైన శ్రీ భాగవత ద్విపద కావ్యాన్ని 1931లో 
“గృహలక్ష్మి మాసపత్రికలో ప్రచురించటానికి శ్రీకారం చుట్టినారు. 
అప్పట్లో ఆయన ఆ సాహిత్య పత్రికకు సంపాదకుడుగా ఉన్నాడు. 


“ఆండ్ర'వారు రచించిన అనేక గ్రంథాల్లో “ఆంధ్ర 
విదుషీమణులు” అనేది ఆ కోవలో తెనుగున వెలువడిన 
రచనలన్నింటిలోకీ వ్రళన్తమైనది. ఆ బృవహృ్మద్గంథంలో 
చోటుచేనికొనివున్న అనేకానేక విదుషీమణుల చరిత్రల్లో 
కాలక్రమానుసారిగా వెంగమాంబ జీవితగాథ 16వదిగా 
నెలకొనివుంది. 


శ 


ఈ మహాకవయిత్రి జీవితము, సాహిత్యము - అనే 
రెండు ముఖ్యాంశాలను సోదాహరణంగా, సమన్వయ పూర్వకంగా 
వివరిస్తూవున్న ఈ విపుల వ్యాసం (1400201) వెంగమాంబ 
రచనలపై పరిశోధనలు కొనసాగించే వాళ్లకే గాక్క సాహితీ పిపాసువుల 
కందరికీ అవశ్యము అత్యంతాసక్తితో పఠింపదగివుంది. 


అరుదైన ఈ రచనను ప్రచురణకు అర్హమైనదిగా 
సూచించిన తరిగొండ వెంగమాంబ వాబ్మయ ప్రాజెక్టు పరిష్కర్త 
ఆచార్య కి.జె.క్ళష్ణమూర్తి గారిని హృదయపూర్వకంగా 
అభినందిస్తున్నాను. 


వెంగమాంబ జీవితానికీ, సాహిత్యానికీ సంబంధించిన 
విలువైన విషయాలను వెల్లడించే ఇలాంటి పుస్తకాలను, 
వ్యాసాలను - తెలుగులోనేగాక, ఆంగ్లంలోనూ నెలకొనివున్న 
వాటిని - ఈ వాజ్మయ ప్రాజెక్టు ప్రచురించ సంకల్పించిందని 
తెలుపటానికి సంతోషిస్తున్నాను. 


జిజ్ఞాసువులయిన పాఠకులకు, అక్షరాస్యులందరికీ 
ఈ ప్రచురణ ఆహ్లాదకారి కాగలదని భావిస్తున్నాను. 


వ 


భూమన్‌ 


ప్రశంస 


కలీ పళ. లక్ష్మీనృసింహ కరుణా కటాక్ష 
కవిత కవితా విలాన” మౌతృలీ వెంగమాంబ. ఆ సహజ 
సాహితీమూర్తి ఆం ధవిదుషీమణుల్లో అగ్రగణ్యురాలు. విశిష్టమైన 
ఈ వాజ్మయ సత్యాన్ని ప్రథమతః నీరూపీస్తూవున్న ప్రత్యేక య రచన 
ఈ “విదుషీమణి మంటి. 


దీని రచయిత కీ.శే. ఆం;డ శేషగిరిరావుగారు 
ఇంచుమించు ఇరువదవ నలా అంతా వాజయ వ్యవసాయం 
సాగించిన అపూర్వ వ. కృషీవలుడు! ఆయన రచించిన అనేక 
గ్రంథాల్లో ' “అంధ్ర విదుషీమణులు” అనేది ప్రశస్తమైన రచన. 
ఆ బృ సృహర్ధంకం నుండీ స్వీకరించి, రూపొందించిన కృతి 
ఈ “విదుషిమణి వెంగమాంబ . 


ఇందులో అ మహాకవయిత్రి జీవితము, అమె సృజించిన 
సారస్వతము - అనే రెండు ముఖ్య విషయాలు సముచిత రీతిలో 
సొంపుగా అవిష్కరింపబడివున్నాయి. ఇందుకు సంబంధించిన 
వివిధాంశాలను సేకరించే నిమిత్తంగా రచయిత స్వయంగా 
ఆ యా చోట్లకు వెళ్లి, ఆసక్తితో పరికించాడు; అలాగే, లభించే 
ముద్రిత, అముద్రిత రచనలను క్షుణ్ణంగా పరిశీలించాడు. అలా, 
తన పరిశోధనలో వెల్లడయిన విశేషాల నన్నింటినీ క్రమానుసారంగా 
క్రోడీకరించి, సరళమైన శైలిలో సోదాహరణంగా ఇందులో 
విశదీకరించాడు. 


అంతేగాక, ఆం,ధకవుల చరిత్ర కారుడు కందుకూరి 
వీరేశలింగం పంతులు మొదలుకొని, ఆంధ్ర యక్షగాన వాబ్మయ 
చరితకారుడు ఆచార్య యన్వీ నావు వరకు గల 
ఇంచుమించు ఇరువది మంది ప్రసిద్ధ పరిశోధక వతంసుల 
అమూల్యాభిపాయాలను సందర్భా నుగుణంగా ఉట్టంకించి, 
ఈ కవయి &ిస్‌లల్లి యొక్క వ (జూ 
.. విశిష్టంగా విరాజిల్ల జేసినాడు! 


న 


ఇందులో వెంగమాంబిక వైదుష్యాన్ని చాటుతూవున్న 
ఒకటి రెండు వాక్యాలు ఇక్కడ ఉదాహరింప దగి వున్నాయి:- 


ఇ “వెంగమ్మ భగవద్దర్భన (పొవ్తీ నందిన అంధ 
కవయిన్రీమబీ. ఆమె మవాయోగిని, వండితురాలు, తత్తార్థ 
వివేకిని.” 


గి నంన్కృతాంభములందు నమముగా కవిత 
చెవ్పగల నేర్చు ఆంధవిదుషీమణులలో రామభద్రాంబ, 
వెంగమాంబలకు ఇరువురకు మాత్రమే లెన్సగ గలదని 
చెవృవచ్చును. 


గన ౦న్క్బృతాం[ధవములందు నవుముగా 
కవితాసామర్థ్యమును [వదర్శించిన ఆంభవిదుషీమణులలో 
తరిగొండ వెంగమాంబ మేటి.” 


“ఆండ్ర” వారి ఈ రచన వెంగమాంబ సారస్వతం పై 
తులనాత్మకమ్రైన పరిశోధన చేయదలంచుకొన్న వారికి 
మార్గదర్శకమై అలరుతూవున్నది. ఈ రచన ద్వారా పరోక్షంగా 
(64హం0ంక్ర) సూచింపబడుతూ వున్న పరిశోధన శీర్షికలు ఇలా 
ఉన్నాయి:- - 


ఓ బమ్మెర పోతనామాత్యుడు - తరిగొండ వెంగమాంబ. 
ల తాళ్ళ పాకవంళకవులు - తరిగొండ వెంగమాంబ. 
౩. తరిగొండ వెంగమాంబ - నమకొాలీన యక్షగాన 
కవులు. 
అలభ్యామైన ఈ గ్రంథాన్ని ముద్రించదగినదిగా 
సూచించిన వెంటనే, దీని ముదణకు ఆమోదించి, ఆదేశించిన 
సహృదయులు, సుగృహీత నాక ేయుకు శ్వేత సంచాలకులు 
“శ్రీ భూమన్‌” (బి.యస్‌.రెడ్డి)ి మహోదయులకు నా అనేక 


హృదయ పూర్వక ధన్యవాదములు _ 
హృద చ్‌ థ్‌ 9. క ఆ 
కె.టె. 


త 
విదుషీమణి వెంగమాంబ 
విషయ సూచిక 
విషయము. 
ముందుమాట 
అభినందన 
ప్రశంస 
జీవితము 
సాహిత్యము (రచనలు) 


ప్రముఖుల అభిప్రాయములు 


111 


౪/11 


త్తం 


126 





విదుషీమణి వెంగమాంబ 
౧జీవితము 


తే.గీ. ఆంధ్ర కవయిత్రులందు వేదాంత తత్త్వ 
మలవరించినయట్టి వుణ్యాత్మురాలు; 
వివిధ కృతు లాంధ్రవాబ్మయవీథి నిండ 
వెలుగ జేనిన కవితాంబ! వెంగమాంబ. 


తే.గీ. ఆంధ్ర సాహితి గణనీయమైన శాఖ 
లన్ఫిటను కృతిరత్తము లలర జేసె 
వెలుగు నించెను వాబ్మీయ విళ్వమెల్ల 
విపులకవితాగుణాలంబ! వెంగమాంబ! 
- యమ్‌. ఆదిలక్ష్మి 


వెంగమ్మ భగవద్దర్శన ప్రాప్తినందిన ఆంధ్ర కవయిత్రీమణి! 
ఆమె మహాయోగిని, పండితురాలు, తత్త్వార్థవివేకిని. 


తెనుగున కావ్యరచనము గావించిన ఆంధ్ర రమణుల 
యందు బ్రాహ్మణ వంశమునకు చెందిన వారిలో మనకు తెలిసినంత 
వజకు వెంగమ్మ రెండవ యామె. మొదటి యామె తాళ్ల పాకము 
తిమ్మక్క. ఈ బ్రాహ్మణ కవయిత్రులు ఉభయులును నందవరీకలే! 


సాదృశ్యము అంత మాత్రమే కాదు; తిమ్మక్క, వెంగమ్మ 
లిద్దణును తిరుపతి క్షేత్రవాసులు. వేంకటేశ్వరస్వామి మహాభక్తుడైన 
అన్నమాచార్యుని అర్ధాంగి తిమ్మక్క. పలువత్సరములు తిరుపతి 
యందు నివసించినది. వెంగమ్మ వేంకటేశ్వరస్వామి నామమును 
ధరించి వేంకటేశ్వరస్వామి పదభర్తురాలై తిరుపతి యందు చాల 
కాలము నివసించినది. 


2 విదుషీమణి వెంగమాంబ 


ఇందు వెంగమ్మ తరిగొండ గ్రామవాసిని. అగుటచే ఆమె 
తరిగొండ వెంగమ్మయని పిలువబడుచున్నది. అంతియేకాని 
కొందణు అనుకొనినట్ట్లు తరిగొండ అనునది - ఆమె గృహ నామము 
కాదు. ఆమె పుట్టింటివారి యింటిపేరు కానాలవారు; అత్తింటివారి 
యింటిపేరు ఇంజేటివారు. 


తరిగొండ గ్రామము చిత్తూరు జిల్హా వాయల్‌పాడు 
తాలూకాకు చెందినది. వాయల్పాడు వాల్మీకి క్షేత్రము. దానికి 
తరిగొండ నాలుగు మైళ్ల దూరములోనున్నది. తరిగొండ గ్రామమును 
తరికుండ గ్రామమనియు వ్యవహరింతురు. ఈ విషయమును 
గూర్చి వావిళ్లవారు ప్రచురించిన శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 
పీఠికలో శ్రీ ఆలూరు వాసుదేవయ్య గారు ఇట్లు వ్రాయుచున్నారు:- 


“తరికుండయను గ్రామంబునకు గొందఖు తరికుండ 
యనియు, మజీకొందరు తరిగొండయనియు జెప్పుదురు. ఈ 
విషయమునుగూర్చి నే నా గ్రామంబునకుబోయి యుండినపుడు 
వైద్య జ్యోతిషాంధ్ర సంగీతవిద్యావిశారదులగు రాయదుర్గము 
నరహరిశాస్తులవారి నడుగుటంజేసి ఆయన నాకిట్లు వచించె. 


పూర్వము రాయదుర్గమను గ్రామ నివాసులు క్షామ, చోర 
బాధలకు నా గ్రామంబున నుండ నోపక నిజగ్భృహంబులు వదలి, 
పశువులందోలుకొని తమ కుటుంబములతో నెందేని జల సస్య 
సమృద్ధి గల ప్రదేశంబున కేగుదమని వచ్చుచు, మార్గమధ్యంబున 
నొక్క యెడ నందజు మార్గాయాసంబునకు గొన్నాళ్లుండి పో దలంచి 
యుండిరనియు, వారు నిల్చియుండిన ప్రదేశంబునకు. “బ్రత్తిమిట్ట 
అని పేరుండినదనియు, నొకదిన మందజును దమ కష్టంబులకు! 


విదుషీమణి వెంగమాంబ 3 


దమగ్రామమునంగల శ్రీ నృసింహస్వామిని, “హా! ్రహ్లాదరక్షకా! 
దీనబంధూ! మమ్మీదుర్శిక్షకాలంబున దగ్గణనుండి రక్షింపుమా!' 
అని యునేక విదంబుల భజనచేయుచుండిరనియు, 
మఖునాడుదయంబున నొక బ్రాహ్మణస్త్రీ తన వాడుక చొప్పున 
మజ్జిగ దరుచుచునుండ నామజ్జిగ కుండలో నొకరాయి యుండి 
కవ్వమునకు బలుమాజు దాకుచుండ, నది యేమని తలంచి యా 
విప్రాంగనయగు లక్ష్మీనరసమ్మ తన కరంబున నా కుండను దడవి 
చూడ నేమియు దొరకుండెననియు, మజల నా నారీమణి తరుచు 
చుండగా ముందువలె నొక జాయి తగులు చుండెననియు, 
మఖిల. బరిశోధింప నాకుండలో నొకజాయిగాని లేకుండెననియు, 
నివ్విధము రెండు మూడు మాజులు చూచి విస్మయపరీతచిత్తయై 
కొంతవడి యూరకుండి క్రమ్మజణ జిలుకుచుండ6 దొల్లింటివలె 
జాయి తగులుటంటేసి, వెజగంది భర్త కడకుండబోయి మజ్జిగ 
కుండలో నివ్వడువున నున్నదని చెప్ప, నతండు వచ్చి చూచు 
నప్పటికి నాకుండనుండు రాయి నృనింహాకారంబుతో 
నుండినదనియు, నారూపము చూచి విస్మయ భయ ఎరీతచేత 
స్కుండై భార్యం జూచి, “తరుణీ! నీ విపుడీ విషయమెల్ల వారికిం 
జెప్పి దోడ్కొని రావలయు'ననగ నామె పోయి యొల్లవారికిం జెప్పి 
పిలుచుకొని వచ్చినదనియు, నావల నంద జా స్వామిని యనేక 
విధముల బ్రార్థించిరనియు, అత్తజి నశరీర వాక్కుల నాస్వామి, 
“భక్తాగ్రేసరులారా! మీ దురంత కష్టంబుల. బాపి మీ యిష్టంబు 
లిచ్చుటకు నీతరికుండ నుదయించితి'ననియు, 'నిక మీరెందేని 
పోజనిదనియు, “మీరు నా కియ్యెడ నాలయంబు నిర్మించి, 
“నన్నారాధించుచుండు'డనియు, “మీరు నన్నీదినము నుండి 


ల! విదుషీమణి వెంగమాంబ 


తరికుండ నృసింహుడు అని నామంబిడి భజించుచుండు 
డనియు, జెప్పుటంచేసి, వారట్లు చేసిరనియు, నక్కారణంబున 
నీయూరికి నివుడు తరికుండయని చెవ్పుచున్నారనియు, 
(తరికుండ = మజ్జిగ చిలుకు కుండ), తరికుండయని చెప్ప 
వలయుం౦ గాని, తరిగొండయని చెప్పనొప్ప దనియు, మాపెద్ద 
లా కాలంబున రాయదుర్గ గ్రామంబున నుండి వచ్చి యిచట 
నిల్చి యుండుటండేసి మమ్మిపుడు రాయదుర్గము వారని పిలుచు 
చున్నారనియు జెప్పె. 


ఇట్టి పురాణ ్రసిద్ధిగల తరికుండ గ్రామమున ఆమె 
పుట్టువు నాంది, తరికుండ నృసింహస్వామిని ఇష్ట దైవముగా చేకొని 
కొలిచి, తాను రచించిన గ్రంథములను ఆదైవమునకే అంకితము 
చేసినది. ఆమె తాను రచియించిన వేంకటాచల మాహాత్మ్య 
గద్యమున “తరిగొండ లక్ష్మీనృసింహ కరుణాకటాక్ష కలిత కవితా 
విలాస వసిష్ట గోత్రపవిత్ర కృష్ణయామాత్య తనూభవ” అని 
చెప్పుకొన్నది. 

ఆమె రచించిన ద్విపద భాగవతములోని క్రింది పంక్తుల 


వలన ఆమె వంశాదికములను గుజీంచిన వివరములు తెలియ 
వచ్చుచున్నవి:- 


“ధరపైని వెలయు నందవరాహ్వయుండు 
గురుతర నువనిష్ట గోత్రనంభవుడు 


కొనాల వంళ సాగర హిమాంళుండు 
నైన కృష్ణార్యున కతిభక్తి తోడ 


సంగతి కృష్ణుండు సైదోడుగాగ 
వెంగమాంబిక.................. | 


విదుషీమణి వెంగమాంబ ర్‌ 


వెంగమ్మళల్లి మంగమాంబ, తండ్రికృష్ణయ్య. సోదరుడు 
కృష్ణయ్య. వారి యింటి పేరు కానాల వారు. వారిది వసిష్ట గోత్రము. 
వారు నందవరీక బ్రాహ్మణులు. 


వెంగమ్మ నందవరీక బ్రాహ్మణ స్రీయని ఆమె రచియించి 
వేంకటాచలమాహాత్మ్యమునందలి- 


ర అల కాళి నుండీ వెలువడీ 
వలనుగ మా కొజణకు నందవరపురమందే 
నెలకొని కులదైవతమై , 
యలరుచు మమ్మేలు చౌడమాంబను గొలుతున. 


అను పద్యము వలన కూడ దెలియనగును. 


“ఈమె తన భర్త యొక్క నామ గోత్రములను జెప్పుకొనక,- 
వసిష్టగోత్ర పవిత్ర కృష్ణయామాత్య తనూభవ - యని తాను 
కృష్ణయామాత్య్యుని కూతురయినట్టు మాత్రము చెప్పుకొనుట చేత 
నీమె బాలవితంతువయి తనకాలమును వేదాంత గ్రంథపఠళనాదుల 
యందు గడిపినట్లూహింపదగి యున్నది” - అని ఆంధ్రకవుల 
చరిత్రకారులు వ్రాయుచున్నారు. 


ఆమె తన భర్తయొక్క నామ గోత్రములను జెప్పుకొన 
లేదను వ్రాత సరి కాదు. ఆమె తాను రచియించిన గ్రంథములలో 
మొదటిదానియందు తన భర్త విషయము చెప్పి యున్నదన 
వచ్చును. ఈ విషయమై ఆమె రచియించిన ద్విపద భాగవతమున 
నిట్టు కలదు:- 
2 


6 విదుషీమణి వెంగమాంబ 


“వరునగా నిందేటి వంళభూషణుడు 
గురుతర శ్రీవత్సగోత్ర నంభవుడు 


ఘనుడైన తిమ్మయాగ్రణివుతుడనగ 
జనులెన్ను వేంఠటాచలపతి పొద 


వనజయుగ్మంబు భావంబుంనందుంచి 
యనుపమంబైన మోక్షానక్తీ తోడ 


వలనొప్ప శ్రీభాగవతమునం దొనర 
నిలను షష్టన్కంధ మిరవుగా ద్వివద 


గొ విరచించి................ల 


శ్రీవత్సగోత్రుడును, ఇంజేటి వంశ్యుడును అగు తిమ్మయకు 
పుత్రుడైన వేంకటాచలపతి పాదములను పూజ్య భావముతో 
మదియందుంచి ఆవె భాగవతమును రచియించినట్లు 
చెప్పుచున్నది. ఇందేటి వేంకటాచలపతి అనునదే ఆమె భర్త నామము. 
ఈతడు చిన్ననాడే మరణించియుండును. అందుతో బాల 
వితంతువైన వెంగమాంబ తన కాలమును తత్త్వపరిశోధనము, 
వేదాంత విచారణము, గ్రంథ రచనావ్యాసంగము మున్నగు 
వానియందు వెళ్లబుచ్చెను. 


విద్యారణ్య పంచానన, విద్యా వాచస్పతి బిరుదాంకితు 
లగు శ్రీకళత్తూరు విక్రాల రామచంద్రాచార్యులవారు కలి ఎనుబది 
సాలుగవ శభకృతు సంవత్సరమున తిరుపతి కొండమీద బ్రహ్మోత్సవ 
నందర్భమున మన ఛరిగొండ వెంగమాంబ శిష్యురాలగు 
నలివేలుమంగమ్మ శిష్యయగు వెంగమ్మ వలన వినిన సంగతులతో 


విదుషీమణి వెంగమాంబ క్‌ 


రచియించిన తరిగొండ “వేంగమాంబా విజయము” అను 
గ్రంథమున ఈ వివాహమును గుజించి యిట్లు చెప్పుచున్నారు:- 


“చిత్తూరుకు నమీవమున నుండు నారగుంట 
పాళియములో నుండు తన బందుగులలో శ్రీవత్స గోత్రజులై 
ఇంజేటి వారిలో తగుమైన వరలక్షణములుగల - ముద్దుపట్టి 
వెంగమ్మ కోరిన ప్రకార మామె యిష్ట దేవతతో దుల్యనామము 
గల- వెంకటాచలప్ప యనువారి కిచ్చి వివాహముం జేసెను.” 


వెంగమాంబ, బాల్యము, పరిణయము, భర్త మరణము 
మున్నగు వానిని ప్రస్తావించుచు శ్రీవేంకటేశ్వర భక్తవిజయము 
వివరించు విపరీత విషయములను ఉభయభాషాప్రవీణ 
శ్రీఊటుకూరు లక్ష్మీకాంతమ్మ “ఆంధ్ర కవయిత్రులు” అను 
గ్రంథమున ఇటు సంగ్రహపజచి చెప్పుచున్నారు:- 


“తండ్రియగు కృష్ణార్యుడు బిడ్డలు లేక దేవతలకెల్లరకు 
మొక్కి, తుదకు వేంకటేశ్వరుని కృపా విశేషమున నీమెను బిడ్డగా 
బడసెను. లేక లేక కల్గిన తనయ యగుటచే, నీమె నతిగారాబముగా 
బెంచి ఏ యే వయస్సులలో నే యే విద్య యుచితమో ఆ యా 
విద్యల నేర్పుచుండెను. ఈ బిడ్డయు నతి సునిశిత మేధాసంపత్తి 
కలదై, విద్యల నన్నిటిని చిబుత ప్రాయముననే గ్రహించి, అపర 
సరస్వతియే అనునట్లు తలిదండ్రులకును, జూచువారలకును 
నత్యాశ్చర్యము కలుగజేయుచుండెను. అంతియ కాక, యీ బాలిక 
దేవీ వరప్రసాదినియగుట మిగుల సుందరాంగియై, 'జనముద్దు 
బిడ్డయై గోమున బెరుగుచుండెను. ఇట్లామె 7, 8 ఏండ్ల వయస్సు 
వచ్చునప్పటికి లౌకిక విద్యలను విసర్జించి, అధ్యాత్మిక విద్యావిజ్ఞాన 


8 విదుషీమణి వెంగమాంబ 


తంత్రములలో విదుషియై, సంతత కృష్ణనామ సంస్మరణమున 
మేనుమజచి, యన్యము నొల్లని పరమ భక్తురా లాయెను. అమెపై 
పుట్టెడాసలు పెట్టుకొనియున్న తండ్రి కీ బిడ్డ యొక్క యీ లౌకిక 
విముఖతయు, భగవద్ధ్యాన పరతయు నసహ్యము లాయెను. అంత 
నాతడు తన పుత్రిక కనేక విధముల లోక తంత్ర ముపదేశింప 
సాగెను. కాని, యామె యవి అన్నియు పెడ చెవిని బెట్టి, కృష్ణ 
స్మరణముననే నిమగ్న కాజొచ్చెను. అంత తండ్రి తన యాశలన్నియు 
నిరాశలు కాగా, మిగుల కుపితుడై 'యింతవణకు చెప్పించిన విద్యలే 
యిట్లింత కొంపముంచెను; ఇంకను విద్యలేల?' యని 
చెప్పించుచున్న చదువులను గూడ మాన్పించి - మున్ను 
హిరణ్యకశిపుడు ప్రవ్లోదుని హింసించినట్లు- హరి చింత మానుమని 
యనేక బాధల బెట్టెను. ఆ బాలిక కంఠమెత్తి కోయిలవలె హరినామ 
సంకీర్తన చేయుచుండ, నట్టుచేయుట మానుదువా, లేదా? యని 
మూతిపై వాతలు బెట్టెను. ఇట్లు కొన్నాళ్లు గడిచిన వెనుక, పెండ్లి 
చేసిన అమె సాధారణ సంసార జీవితమం దనురక్త యగునని తలంచి, 
ఒక చక్కని కుజ్జవానిని చూచి పెండ్డి చేసెను. పెండ్లితో ఆమె 
బుద్ధి సంసారానురక్త మగుటకు బదులు, మజీంత విర్తక్త మాయెను. 
ఆమె తన్ను భర్త దరియ బోవునప్పటికి, 'వేంకటాచలపతియే 
నాకుపతి; నీవు నాకు భర్తవు కావు. పొమ్ము బలవంతముగా నన్ను 
పాందలచితివేని నీతల వేయి వ్రక్కలగును జాగ్రత్త యని 
హుంకరించెను. దానితో నాతడు బెగడు గుడిచి మంచమెక్కి, ఆరు 
నెలలకు “అదిగో దెయ్యము ! - అమ్మో ! నిన్ను ముట్టబోను 
నాజోలికి రాకు మనుచునే చనిపోయెను. ఇది “శ్రీవేంకటేశ్వం 
భక్తవిజయము” నందలి ఈమె కథలోని ప్రథమ ప్రకరణము. 


విదుషీమణి వెంగమాంబ ౦ 


ఈ విపరీత కథనమును పురస్కరించుకొని శ్రీలక్ష్మీ 
కాంతమ్మ యిట్లు వ్యాఖ్యానించుచున్నది:- 


“భర్త విషయమున నీమె విరక్తి యిటులుండ, నీమె తన 
భర్తస్మ్మృతి చిహ్నముగ కావ్యము వ్రాయుటెట్లు సంభవించెనా?యని 
యనుమానము. ఈమె జీవిత కథను బరికించినను, నింక యితర 
రచనలను బరికించినను, భర్శ నామస్కృతి చిహ్నముగ నొక కావ్యము 
రచింపవలెనను కోరిక కూడ నీమెకు కలదా? యని యనిపించును. 
అయితే యింకొక విధముగ దీని నన్వయింపవచ్చును. 
వేంకటాచలపతి యనగా శేషగిరీంద్రాధిపతియు, తన యిష్ట 
దైవమునైన వేంకటేశ్వరుని పేరుమీదుగా తన భర్త పేరును నేదో 
యుబుసుపోకై లోక మర్యాదక్రై కావ్యమున నిల్పినదేమో!” 


ఈవిధముగా వ్రాయుట వెంగమ్మకు అపచారము 
చేయుట యని చేయెత్తి చెప్పవలసి ఉన్నది. 


భర్మ విషయమున నామె విరక్తి వహించెనను కథనము 
కాళ్లు లేనిది. భర్త ప్రసక్తి ఆమె కావ్యముల చేసిన తీరు చూడగా, 
ఆమెకు అతని యందు విశేషమైన భక్తి ప్రపత్తులు కలవనుట 
రూఢమగును. అతనిని గుజీంచి ఆమె ఉపయోగించిన 
పదములు కనుడు. “అతడు ఇంజేటి వంశ భూషణుడు. ఘనుడైన 
తిమ్మ యాగ్రణి పుత్రుడు. అతని పేరు వేంకటాచలపతి. అతని 
పాద ద్వయము వనజయుగ్మము.' 


ఇట్టీ మాటలలో మగనిని తెలియ చెప్పిన శీలవల్లలన, 
మగ )ని తూలనాడినదని చెప్పు కథ కాళ్లు లేనిదే యగును. 


10 విదుషీమణి వెంగమాంబ 


శ్రీవేంకటేశ్వర భక్త విజయము నుండి ఎత్తి వ్రాయబడిన 
పై గాథ కాళ్లు లేనిదనుటకు మటియొక నిదర్శనము కూడ 
చూపవచ్చును. తండ్రి యామెకు మూతిపై వాతలు పెట్టినట్లుగా 
పై కథ చెప్పుచున్నది. వెంగమ్మ తనకావ్యములలో పెక్కింటి 
యందు తండ్రిని పేర్కొన్నది. ఆ పేర్కొనుటయు “వసిష్టగోత్ర 
పవిత్ర కృష్ణయామాత్య' అనుచు వచ్చినది. మజియు అతనిని 
“కానాల వంశసాగర హిమాంశుడు' అనినది. ఈ ప్రయోగములను 
బట్టి ఆమె పితృ భక్తి తెల్లమగును. సోదరుడు కృష్ణయ్య సంగతి 
ఏమో చెప్పలేము. తండ్రి కృష్ణయ్య ఆమెను ఎట్టి కష్టములను 
కలిగించలేదనియే ఊహింపనగును. 


ఇక ఆమె సకృత్తుగ మాత్రమే భర్త నామము తడవుటను 
గుజీంచి. ఆమె పదునెన్మిది గ్రంథములు రచియించినది. 
గ్రంథములలో కడపటి మూడు నాలుగు గ్రంథములలో 
భాగవతము ఒకటి. అదియే మిక్కిలి పెద్దగ్రంథము. 
ఆ గ్రంథమునను ఆమె భర్త నామమును పేర్కొన్నది. భాగవతము 
నకు పూర్వము ఆమె రచియించిన గ్రంథములు చిన్నవి. పైగా 
అవి రచియించునాటికి ఆమె కులాంగనలకు సహజమును, 
ఉచితమును అగు సిగ్గు పొంది యుండునేమో? భాగవత 
రచనము నాటికి ఆమె బాగుగ పరిణతి చెంది యుండును. 
అంతవరకు ఆమె రచించిన గ్రంథములు అన్నిటికంటె అది 
యుద్గంథము. పైగా ఆ గ్రంథమును ఆమె అనుపమంబైన 
మోక్షాసక్తితోడ రచియించినది. అగుట ఆ గ్రంథమున ఆమె భర్త 
పేరు చెప్పిన దనుకొననగును. అంతియకాని ఉబుసుపోకకో, 
లోకమర్యాదకో చెప్పినదనుట అఆ మహనీయురాలిని లాఘవ 
పజఅచుటయే యగును. 


విదుషీమణి వెంగమాంబ 11 


ద్విపద భాగవతమున ఆమె తాను అంతకు పూర్వము 
రచియించిన గ్రంథములను ఇట్లు పేర్కొనుచున్నది:- 


“అటుగాన నారసింహాంకీత శతక, 
మట మీద నారసింహ విలాస కథయు, 


నట శివనాటకం బదియునుగాక్ర 
నట రాజయోగసారాఖ్యమాౌ ద్విపద, 


నట కృష్ణ నాటకం బదియునుగార, 
నట పారిజాతాపహరణ నత్స్కతియు, 


నట రమాపరిణయంబను పెండ్లిపాట, 
యట చెంచు నాటకంబను నొక్క కథయు, 


మజఖీయును శ్రీ కృష్ణమంజరి, యవల 
నిరుపమశ్రీ రుక్మిణీ నాటకంబు, 


కరమొప్ప నల గోపీకా నాటకంబు 
విరచించి భక్తిలో....................౨ + 


దీనిని బట్టి వెంగమాంబ 1.నరసింహశతకము 2.నరసింహ 
విలాస కథ 3. శివనాటకము (యక్షగానము) 4.రాజయోగ సారము 
(ద్వివద) 5.కృవ్చ నాటకము 6.పారిజాతవవారణము 
7.రమాపరిణయము (పెండ్డిపాట) 8. చెంచునాటకము 9. శ్రీకృష్ణ 
మంజరి 10. రుక్మిణీ నాటకము 11. గోపికానాటకము అను 
పదునొకండు గ్రంథములు రచియించి యుండినట్లు తేలు 
చున్నది. 


12 విదుషీమణీ వెంగమాంబ 


ఆ మీద అమె భాగవతము ద్విపదగా ద్వాదశ స్కంధ 
ములు రచియించినది. ద్వాదశ సృంధయుతమగు ద్విపద 
భాగవతము ఆమె రచియించిన గ్రంథములలో పండ్రైెండవదిగ 
లెక్కకు వచ్చుచున్నది. 


ఈ బహుళ గ్రంథములలో బహుళ ప్రచారము కలది 
వేంకటాచల మాహాత్మ్యము. వేంకటాచలమాహాత్మ్య కృత్యాదిని 
ఆమె భాగవతపురాణ రచనమును ఇట్లు పేర్కొన్నది:- 

“... భాగవతవురాణ 

మమర నే ద్ధొావద కావ్యంబుగాను 

ద్వాదళ న్కృంధముల్‌ తగజెప్పి హరికి 

సమర్పించి శ్రీవేంకటాద్రి మహిమ 

తే.గీ. మతనిపై రమ్య వద్యకావ్యంబు చేసి 
శ్రీనివానునకే నమర్ప్చింప నుంటి” 


దీనిని బట్టి ఆమె భాగవతమునకు పిమ్మట వేంకటాచల 
మాహాత్మ్యమును రచించినట్లు తేలుచున్నది. ఇవి గాక, ఆమె 
మ్ముక్తికాంతావిలాసము, వాసిష్ట రామాయణము అను మజీరెండు 
(గ్రంథములను కూడ రచియించినట్టు కనిపించుచున్నది. 
వేంఠకటాచలమాహాత్మమును ఆ వేంకటేశ్వర భక్తురాలి కడపటి 
గ్రంథముగా పరిగణించవచ్చును. అగుచో భాగవతము ఆమె 
పండ్రైెండవ [గ్రంథముగను, ముక్తి కాంతావిలాసము ఆమె 
పదమూడవ గ్రంథముగను, వాసిష్ట రామాయణము ఆమె 
పదునాలుగవ గ్రంథముగను, వేంకటాచల మాహాత్మ్యము ఆమె 
పదునైదవ గ్రంథముగను లెక్కకు వచ్చును. 


విదుషీమణి వెంగమాంబ 13 


'ప్రాక్తనాంధ్ర కవయిత్రీమణులలో ఇన్ని గ్రంథములు 
రచియించిన యామె మజియొకతె లేదు. 


ఈ బహుళ కావ్యములలో పద్య కావ్యములు, ద్విపద 
కావ్యములు, శతకములు, యక్షగానములు, పదములు, పాటలు, 
క్రీర్తనలు - మొదలగునవి కలవు. ఇంతియ కాదు. శ్రీ యస్వీ 
జోగరావు అనినట్టు వెంగమాంబ సాహిత్యమునందు ప్రక్రియా 
వైవిధ్యమేకాక, భక్తి, శృంగారము, వేదాంతము మున్నగు 
విషయవైవిధ్యమును కలదు. 


ఈ బహుళ గ్రంథకర్తి మదనపల్లెలో రూపావతారము 
సుబ్రహ్మణ్యశాస్తుల వారి నాశ్రయించి, తత్త్వోపదేశ మందినది. 
ఈ గురుని ఆమె తన గ్రంథములందు ఇట్లు స్తుతించినది:- 


“ఇది సోమనాథ విశ్వేశ్చారస్వామి 
పదపద్మ భక్తనుబ్రహ్మణ్యయోగి 
చరణాంబుజాత షట్టరణాయమాన 
పరివూర్ణ నిత్యనద్భావనిమగ్గు 
మానసాంబుజు వెంగమాంబికా రచిత” 
- రాజ యోగామృత సారము 
“పరివూర్ణ నిర్గుణ బ్రవ్మామై నిలిచి 
ధరణీ పై6 బండితోత్తముడన వెలసి 


వరకృపతోడ మద్వరదుడై నన్ను 
పాలింవుచున్లు నుబ్రహ్మణ్య గురుని 


[4 విదుషీమణి వెంగమాంబ 


శ్రీ లలితాం[ఘ్ర రాజీవ యుగ్మమును 
హృదయ వద్మంబునం దిరవుగానుంబి” 
- భాగవతము 


“..... చిత్తే సత్తగా నాత్మలో భావింపన్‌ గుజీజూపినట్టి 
గురు సుబ్రహ్మణ్యు పాదాబ్బముల్‌ సేవింతున్‌...” వేంకటాచల 
మాహాత్మ్యము. 


గొప్ప కవయిత్రి, మహాభక్తురాలు, పరమ భాగవతురాలు 
అగు తరిగొండ వెంగమాంబ అత్యద్భుత మహిమాన్వితురాలై 
ఉండినట్లును, ఆమెకు భగవంతుడు ప్రత్యక్ష మగుచుండినట్టును 
కథలు కలవు. 

ఆమె అద్భుత మహిమను తెలుపు గాథను ఒకదానిని 
శ్రీమహావాది వేంకటరత్నము “తెలుగుకవులు” అను గ్రంథమున 
ఇట్లు చెప్పుచున్నారు:- 


“తరిగొండ వెంగమ్మ విధవ యైనప్పటికిని శిరోజములు 
తీయించుకొనలేదు. భగవంతునకు బాహ్య ప్రవృత్తితో బనిలే 
దనియు, గుణమే ప్రధానమనియు నీమె భావించినది. కనుక, 
లౌకికాచారములంగూర్చి యంతగా బాటింపదయ్యె. ఈమె 
యిట్టుండుట చూచి యా యూరి బ్రాహ్మణు లాచారవిరుద్ధమని 
తలవెండ్రుకలు దీయుంచునదిగా గృష్ట యామాత్యునకు నొక్కి 
చెప్పిరి. అతడీ సంగతి పుత్రికతో జెప్ప, నామెయు 'తండ్రీ ! లోకులు 
వలుగాకులు. ఎవరిని వెప్పించగలము? భగవంతుడు 
ప్రసాదించిన యీ వెండ్రుకలను గొరిగించినందువలన వచ్చు 
కీర్తి యేమి? గొరిగింపకున్న వచ్చు నపకీర్తి యేమి? మానసిక 


విదుషీమణి వెంగమాంబ 15 


(ప్రవృత్తి మలినము గానప్పుడు లౌకికాచారముల బాటింపకున్న, 
గృపామయుడగు పరాత్పరు డాగ్రహింపడు. మలినమైనప్పు 
డాచారముల బాటించినను మన్నింపడు. కావున నన్నుగూర్చి యీ 
విషయమున నిర్బంధింపకు' మని పలుక గృష్టయ్యయు గొమరిత 
గుణముల నెజింగినవాడు గనుక, యేమియు ననక మిన్న 
కుండెను. తక్కుంగల బ్రాహ్మణు లిది యెజీంగి, పవిత్ర చారిత్రయగు 
వెంగమ్మను గూర్చి యనుమానించి అంకులాడియని ప్రకటించుటే 
గొక తమయిండ్లకు రానీయమని తండ్రిని, బిడ్డను వెలి పెట్టిరి. 


అప్పటికిని వెంగమ్మ శిరోజములు తీయించుకొనక యీ 
మూర్భులతో నేమని మిన్నకుండెను.” 


ఇట్టుండ నొకప్పు డా యూరికి పుష్పగిరిపీఠాధిపతు 
లరుదెంచిరి. అప్పుడు బ్రాహ్మణులందరు వెంగమ్మను గూర్చి 
స్వామివారికి విన్నవించి, యా యింట భిక్ష గొనగూడదని వచించిరి. 
స్వామివారును లౌకికాచారముల బాటించువారు గనుక, 
కృష్ణయామాత్యుని బిలిపించిరి. 'నీ బిడ్డకు దలవెండ్రుకలు తీయిం 
పనిదే మీ యింట భిక్ష గొనము. మా యాజ్ఞల నుల్లంఘింతువేని 
మిమ్ముల వెలివెట్టున ట్లాంక్ష యిత్తు'మని చెప్ప, గృష్టయామాత్యుడు 
'స్వామీ ! ఇందు నా దోషము లేదు. ఈ విషయమును గూర్చి 
నాబిడ్డతోనే ముచ్చటింపు'డని పలికెను. అప్పుడు స్వామివారు 
వెంగమ్మను బిలిపించి తల వెంట్రుకలు తీయించుకొనవలసిందని 
నొక్కి చెప్పిరి. వెంగమ్మయు చేతులు జోడించి, “అయ్యా! మీరు 
జగద్గురువులు. మీ కంటె నేను దెలిసినదాన గాను. అయినను 
విధవకు శిరోజము లుండకూడదని యే వేదములో జెప్పబడినది? 


16 విదుషీమణి వెంగమాంబ 


ఆమె మానసిక ప్రవృత్తియే పరిశుద్ధమైనప్పుడు శిరోజములున్న నేమి? 
సామ్ములు ధరించిన నేమి? మజియు భగవత్కృపాతిశయము వలన 
పుట్టుకతోడనే లభించిన యా వెంట్రుకలను గొరిగించి నంత 
మాత్రమున తిరిగి మొలవకుండునా? మొలవకుండ జేయు 
సామర్ధ్యము మీకు గలదేని యప్పుడు గొరిగింపుడు. భగవంతుడిచ్చిన 
యా యైశ్వర్యమును భగవంతునికే యర్పిం తునుగాని, మూఢులగు 
నీ బ్రాహ్మణుల కర్పింపినని ఖండితంబుగా బలుక్క స్వామివా 
*రాగ్రహించి “నీవు మాకు బోధించుదానవా? బ్రాహ్మణ సంఘములో 
నున్నంతవరకు నీవు బ్రాహ్మణాచారములను బాటించవలెను. నీ 
కష్టము లేకున్నను బలవంతము గానైన గొరిగింతు' మని పలికి, 
యప్వుడే మంగలివానిని రప్పించి యామె శిరోజములను 
దీయించిరి. కాని క్షురకర్మ పూర్తి యగునప్పటి కామె శిరోజములు 
యథా ప్రకారముగా నుండెను. ఇదియేమి చిత్రమని మజీయెక 
మాజఖు గొరిగింప, నెప్పటి యట్లుండెను. అది చూచి యచ్చటి 
బ్రాహ్మణులేగాక, స్వామివారును మహాశ్చర్యపడి, యేమియు 
జేయజాలక, దిక్కులు చూడజొచ్చిరి. అప్పుడు వెంగమ్మ యథా 
ప్రకారముగా గొప్పు ముడిచి “స్వామీ! లౌకికాచారమే ప్రధానమో, 
పరిశుద్ధమైన మానసిక ప్రవృత్తియే ప్రధానమో యిప్పటికైన 
నిర్ణయింపుడు. శ్రీ వేంకటేశ్వరుని యెైశ్వర్యమైన యీ కేశజాలమును 
హరింప మీ రెవ్వరు? నా శరీరముతోబా టివియు నా దేవునకు 
జెందవలసినవే' యని వచింప, స్వామివా రామెను మహాభక్తురాలని 
తెలినికొని యకారణముగా నావె యెడ నిందారోవణ 
మొనర్చినందులకు బ్రాహ్మణులను మందలించి, క్షమాపణ గోరిరి. 
బ్రాహ్మణులును బుద్ధి గలిగి యామె పాదములపై బడి తమ తప్పు 


విదుషీమణి వెంగమాంబ 17 


మన్నించునది యని ప్రార్థించిరి. తరిగొండ వెంగమ్మ సచ్చీలయని 
యెల్లరచే నుతింపబడియె. 


స్మార్తులలో నాడు వితంతువులు సజటలుగా నుండు 
ఆచారము అసలు లేకుండెను. విధవా శిరోజవపనము ఆనాడు 
అవర్జనీయ విధియై యుండెను. పరికింపగా ఇది అనుస్యూతా 
చారమే కాని, శాస్త్రచోదితాచారముగా కనిపించదు. 


విధవా శిరోజవపన మైచ్చికము - అనుచు కళా ప్రపూర్ణ 
శ్రీ వరుల చిన సీతా రామస్వామిశాస్త్రి వ్రాసిన క్రింది పంక్తులు ఈ 
సందర్భమున తడవదగి యుండును:- 


“శిరోజ ముండనము లేని వితంతువు లపవిత్ర లనియు, 
వారికి దైవిక, పై తృక కార్యములలో బ్రవేశించు యోగ్యత లేదనియు 
సుప్రసి ద్ధాచారమై యున్నది. శిరోజముండనము లేని వితంతువు 
వండిన యన్నాదులను శిష్టులును, శిరోజ వపనము గల 
వితంతువులును భుజింపరు. ఈ వితంతు శిరోజవపన మవర్ణనీయ 
విధియా? కాదా? యనువిషయ మిట బరిశీలింపబడుచున్నది. 
నిర్ణయ సింధువులో (3 పరి. అశౌచ. 181 పుట) అను స్కృతిచే 
వితంతువు కబరిని బంధము చేసికొనుట దూషింపబడెను. కాని 
శిరోజముండనము విధింపబడలేదు........ కాన నది యైచ్చికమని 
భావము. కావుననే యల్తాజీయమున దశమదిన కృత్యములో 
విధవల మంగళ నూత్రమును, గర్జ భూషణములను దీసి 
వేయవలయునని మాత్రము వివరింప బడెను. శిరోజముండనము 
చేసికొనవలెనని చెప్పబడలేదు. శిరోజవపనము కావించుకొను 
వితంతువు తల యందును నెంతో కొంత దైర్భ్యముగల శిరోజములు 


18 విదుషీమణి వెంగమాంబ 


వెలయుచునే యుండును. దైర్ధ్యతారతమ్య మకిజ్బీత్కరము. కాన 
శిరోజస్థితి వితంతువుల కపవిత్రతాజనకము కాదని వారును 
నంగీకరింపక తీరదు........ ఇంక శిరోజవపనము లేని విధవ 
శాద్ధాదులలో వండరాదను నాచారము పరిహాననీయము. 
శిరోజముండనముగల వితంతువు సైతము శ్రాద్ధపాకము 
చేయరాదని ధర్మశాస్తాశయము....పై నందర్భమును బట్టీ 
వితంతువులకు శిరోజముండన మవర్దనీయ విధి కాదనియు, నది 
యమైచ్చికమనియు నట్టి శిరోజ వవనములేని వితంతువు 
అపవిత్రకాదనియు, నామెకు దైవిక, 'పైతృక కార్యములందు 
ప్రవేశమునకు శిరోజ ముండనము గల విధవల వంటి యధికారము 
లేకపోలేదనియు గ్రహింప వలయును”. 


విధవలకు వవన విధాయక ప్రమాణము లేదు. 
'ప్రాయశ్చిత్తమునందు స్రీలకు వెండ్రుకల కొనల యందు 
రెండంగుళములు మాత్రమే ఛేదనము చేయ వలయునని స్మృతి 
ప్రమాణములు కలవు. బెర్వదైహిక క్రియను నవయవము గనుక, 
సార్వకాలిక విధవావపనమునకు అధికారము లేదు. బహు ద్రష్ట 
కావున వెంగమాంబకు ఈ విషయములన్నియు తెలిసి యుండును. 
ఉత్తర హిందూ స్థానములో గౌడ బ్రాహ్మణులలో విధవావపనము 
లేకుండుట, శ్రీ రామానుజ సంప్రదాయకులలో విధవావపనము 
సర్వదా లేకుండుటయు వెంగమాంబకు తెలిసి యుండును. శాస్త 
చోదితముగను, గౌడ బ్రాహ్మణసంఘము నందును, వైష్ణవ 
మతమునందును విధవా వపనము లేకుండుట గుర్తించి. 
వెంగచూంబ ఆ దురాచారమునకు ఎదురొడ్డి నిలువ గలిగినది. 


విదుషీమణి వెంగమాంబ 19 


ఈ సందర్భమున ఆమె చేసిన హేతువాదము మెచ్చ 
దగినదిగా ఉన్నది. “పరమేశ్వరుడిచ్చిన శిరోజములను మనమేల 
తీసివేయవలయును? ఒక పర్యాయము తీసిన నవి తిరిగి 
రానియెడల శిరోజములు తీయించుట ఈశ్వరోద్దిష్టముగును. అట్లు 
గాక మఖునాడే మజణల వెంట్రుకలు మొలచుట చూడ శిరోజముల 
పెంచుట పరమేశ్వరునకు సమ్మతమగుట తెల్లమగుచున్నది” అని 
వెంగమ్మ వాదించెను. 


బలవంత వపనానంతరము వెను వెంటనే ఎప్పటివలె 
అమె శిరమున కురులు నిండారి కబరీబంధమునకు అనువు 
పడెనను కథన మెట్టిదైనను, వితంతువులకు శిరోజములు 
తీయించు దురాచారము వెంగమ్మకు బొత్తిగా ఇష్టము లేదనుట 
మాత్రము నిశ్చయ పఅచుచున్నది. 


మధుర ఆంధ్ర నాయక రాజ్యమును పాలించిన ఆంధ్ర 
రమణి మంగమ్మ సహగమన దురాచారమును ప్రతిఘటించుటయు, 
ఆంధ్ర కవితా సామ్రాజ్య పట్టాభిషిక్షయగు తరిగొండ వెంగమ్మ 
విధవలకు శిరోజములు తీయు దురాచారమును తృణీకరించుటయు 
గమనించితిమేని తెనుగు స్త్రీల సంఫఘదురాచార తిరస్కార 
ప్రియత్వము వెల్లడి యగును. చిరకాలమునుండి దేశమున పీట 
వెట్టు కొనియున్న దురాచారములను తిరస్కరించు తెగువ, ఆచార 
ఛాందసులగు ప్రజల యీసడింపుల లెక్కింపని దృఢ బుద్ది, 
సదాచారములను ఏమరని దీక్షా విధియు తెనుగు తెజవలకు గలవు. 
అయితే ఈ తెగువయు, అ దృఢబుద్ధియు, ఆ దీక్షావిధియు విద్యచే 
సువాసితమైనప్పుడు మాత్రమే కార్యసిద్ధి నొందును. విద్యా గంధము 
కలిగినవా రగుట చేతనే నవాగమన దురాచారమును 


20 విదుషీమణి వెంగమాంబ 


మంగమ్మయు, విధవా శిరోజ ముండన ' దురాచారమును 
వెంగమ్మయు ప్రతిఘటించిరి. 


వితంతువగు ఆమె జుట్టును బలవంతముగా తీయించిరి. 
ఆమె స్నానము చేసి వచ్చునంతలో జుట్టు యథారీతిని వచ్చి, ముడికి 
అమరినది. ఇది యొక అద్భుత మహిమ! 


అంధ్ర కవులను గుజించి ఇట్టి అద్భుత మహిమలు, 
గాథలు పెక్కులు కలవు. అంధ్ర కవుల అద్భుత మహిమల 
మూలముగా మల్లెపందిరి కంబము మహావృక్షముగా మారినది; 
ఆ మహావృక్షము తిరిగి మల్లె పందిరి మైనది. బండి, ఎడ్లు 
బెదురుటకు కారణ భూతమైన రాతి విగ్రహములు ముక్కలు 
ముక్కలైనవి. అన్నము సున్నముగా మారినది; కప్పలు అప్పాలుగా 
మారినవి. అనుకున్నంతలో గృహరాజసాధము అను మేడ వెలసినది. 
పుల్ల మామిడి తియ్యమామిడిగా మారినది. రాజు వేయించిన చేతి 
సంకెళ్లు సంక్షీర్తనతో విడివడ్డవి. వాహకులు లేకుండ పల్లకి బాట 
వెంట నడచినది. ఎడ్లు లేకుండ నాగలి పొలము దున్నినది. ఇట్లు 
ఇంకను ఎన్నియో చెప్పవచ్చును. 


అయితే ఆ మహిమలు నెఅపిన వారందజును పురుష 
కవులు. ఆ పురుష కవులు నెజఖపిన అద్భుత మహిమలతో దీటు 
వచ్చునది ఆంధ్ర విదుషీమణి తరిగొండ వెంగమాంబ నెఅపిన 
అద్భుత మహిమ! 


రంగప్రకాశదాస విరచితమైన “వేంకటేశ్వరభక్తవిజయము” 
లోని శ్రీ తరిగొండ వెంగమాంబ చరిత్రమున ఈ యద్భుత 


విదుషీమణి వెంగమాంబ 21 


మహిమ గాథ మజియొక విధముగ గలదు. దానిని కూడ 
వినుడు:- 


నష్టభర్త్రియయ్యు వెంగమాంబ నజటగా నుండగా 
కొంతకాలమునకు “శ్రీ శంకరాచార్య పరంపరాచార్యులు వచ్చిరి... 
బ్రాహ్మణులు ఆమె విషయమై జగద్గురువుకు జెప్పిరి. అది విని 
ఆచార్యులవారు వెంగమాంబను తన వద్దకు పిలుచుకొని రమ్మని 
తన భటులను పంపిరి. వెంటనే పోక, వెంగమాంబ అన్నము దిని 
అటు పిమ్మట వచ్చెదనని యుత్తరమిచ్చెను. భోజనము చేసి 
నెమ్మదిగా శ్రీ ఆచార్యులను దర్శింప నొక నారికేళమును చేత 
బట్టుకొని వచ్చెను. సభలోనివారు ఆమెను శ్రీ ఆచార్యుల వారి 
సింహాసనమున కభిముఖమునందున్న తెరచాటు ప్రక్కగా నిలిపిరి. 
ఆమె ఆచార్యులకు నమస్కరింపక నిలిచియుండెను. బ్రాహ్మణులు 
ఆమెను నమస్కరించుమని నిర్చంధించిరి. అప్పుడు జగద్గురువులు 
తెరను ఆవలికి దీయించి, “నీవేల నమస్కరించ?'వనెను. “మీరు 
సింహాసనమునుండి ఆవలకి లేచిపోయిన నమస్కరించెద' ననెను. 
అది విని ఆచార్యులవారు చిన్నబోయి సింహాసనము నుండి డిగ్గి 
ఒకపక్కగా నిలిచిరి. ఆమె అప్పుడు ఆ సింహాసనమునకు 
నమస్కరించెను. తోడనే ఆ సింహాసనము భస్మీపటల మయ్యెను. 
అప్పుడు స్వాములవారు ఆమె సామాన్యురాలు కాదనుచు ఆమెకు 
ప్రదక్షిణ నమస్కారములు చేసిరి. 

వెంగమ్మ అతిమానుషప్రజ్ఞను తెలుపుగాథను తెలిసి 
కొనినాము. ఇక ఆమెకు భగవద్దర్శన ప్రాప్తి కలదనుటకు చెప్పెడు 
కథను వినుడు:- 

వ్‌ 


22 విదుషీమణి వెంగమాంబ 


“వెంగమాంబ గ్రంథ రచనచేయుచు నేకాంతముగ నొక 
గదిలో గూర్చుండుచుండెను. అచటనుండి ఈవలకు రాగానే యామె 
మోమునం దానందమును, శరీరమున పరిమళమును పొడగట్టు 
చుండెను. అందుమీద ఆమె వదినెలు అనుమానించి, ఒకనా డా 
గది ద్వారము చెంత పొంచియుండిరి. కొంత సేపటికి గదిలో నెవ్వరో 
వురుషుడు నవ్వినట్బను, నృత్యము చేసి నట్బను వారికి 
విననయ్యెను. అంతట వారు తమ పతులను పిలిచి, తాము విన్న 
సంగతులను తెలిపిరి. అప్పుడు వారందణును గూడి “తలుపు 
తీయు'మని వెంగమ్మను తొందర పెట్టిరి. నిర్భయముగా వెంగమ్మ 
తలుపు తీసినది. వా రా గదినంతను పరిశీలించిరి. కాని అందేమియు 
వారికి పురుషుని పాలకువ కానరాలేదు. అంతట వారు వెంగమ్మను 
ఆ విషయమై అడిగిరి. 'విశ్వవ్యాపియగు శ్రీ కృష్ణభగవానుడు గాక 
అన్య పురుషుడి చ్చటి కేలవచ్చు”?నని ఆ భక్తురాలు పలికెను.” 


పురుష కవులగు బమ్మెర పోతరాజు, పిల్లలమళ్జీ పిన 
వీరభద్రుడు మున్నగు వారికి స్తీ దేవతయగు వాణి ప్రత్యక్షమైనట్లే 
తరిగొండ వెంగమాంబ కవయిత్రికి పురుష దేవతయగు శ్రీకృష్ణ 
భగవానుడు ప్రత్యక్షమైనట్ట్లు ఈ కథ చెప్పుచున్నది. 


ఈ సందర్భమైనదగు మజియొక గాథను “శ్రీ వేంకటేశ్వర 
భక్త విజయము” ఇట్లు చెప్పుచున్నది:- 


తరిగొండ వెంగమ్మ రాత్రులందు తనయింటిలో నొకచోట 
కూర్చుండి, చేతియందు తాళము పట్సకొని, సంకీర్తనము 
చేయుచుండునది. ఆ సమయమున వేంకటేశ్వరస్వామి ఆమెకు 
ప్రత్యక్షమగుచుండెను. దేవస్థానములో అర్చకులు సన్నిధి ద్వార 


విదుషీమణి వెంగమాంబ 23 


బంధముల దెజచువేళ కాగానే స్వామి మరల యచ్చోటికి బోయి 
యథారీతిగా భక్త జనులకు దర్శన మిచ్చుచుండెను. 


ఇట్లుండ, ఏదో వేదాంత విషయ ్రశ్చృమున సమాధానము 
పూర్తిగ ఈయకుండగనే స్వామి పోవుచుండ, వెంగమ్మ హరి 
పీతాంబరమును పట్టుకొనెను. కోవెల వాకిండ్లు తెఅవబడు 
సమయమగుటచే వేంకటేశ్వరులు వెంగమ్మ యింటనుండి దిగ్గన 
అంతర్భానము నొంది మూలస్థానమున చేరి, భక్తజనులకు 
దర్శనమిచ్చుచుండెను. అప్పుడు వెంగమ్మ తన చేత చిక్కిన పట్టు 
పీతాంబర శేషము కన్నులకద్దుకొని భద్రపరచెను. 


స్వామి పీతాంబరము చిరిగి యుండుట అర్చకులు చూచి 
భక్తులను విచారించిరి. వెంగమ్మ దానిని వారికి చూపి తీసికొండనెను. 
అది భక్తులు చూడగా, నిండు పీతాంబరమై యుండెను. వారు దానిని 
కొనిపోయి చూడగా స్వామి వద్దనున్న ముక్కకూడ కానరాకుండెను. 
వారు నూతన పీతాంబరమును ధరింప చేసిరి. 


అందుమీద వారు శ్రీ వేంకటేశ్వరులకును వెంగమ్మకును, 
మనుష్యులకు తెలియరాని విశేషములు జరుగుచున్నవని 
తలంచిరి. 


వేదాంత గ్రంథ పఠనమువలనను, కావ్య రచనము 
వలనను కడవ వుండలమునందేగాక, తెలుగు నీవు 
యందంతటను వెంగమ్మ కీర్తి కెక్కుటచే తెనుగువా రామెయందు 
అధిక భక్తివిశ్వాసము లుంచి, దేశాచారము ననుసరించి ఆమె 
ప్రతిభ నుగ్గడించుటకు ఇట్టి కథలు కల్పించి, వానికి ప్రచారమిచ్చి 
నట్టు కొందఅందురు. 


24 విదుషీమణి వెంగమాంబ 


కాని, గ్రంథరచనా సందర్భమున వెంగమ్మకు భగవద్దర్శన 
మగుచుండుటను గ్రంథస్థ పద్యములు కొన్ని ప్రత్యక్షీకరించు 
చున్నవి. ఈ సంగతి కొంత విపులపణుపదగినదిగా నున్నది. 


కవయిత్రి వెంగమాంబ శ్రీ కృష్ణుని భక్తురాలు. ద్విపద 
భాగవత కృత్యాదిని ఆమె వ్రాసిన ఈ పంక్తులు గమనింపుడు:- 


“ముదము దీవింవ నన్మోళ్ల చింతనము 


చేయగా భూనుర థేష్టుని మాడ్కి 
నాయంబుజోదరు డొదరంబెనగ 


'ఘనతరంబైన భాగవతంబునందు 
మొననిన తత్త్వార్థములను పామడులు 


తెలియలే; రటుగానం దేటగా తత్వ 
ముల నెల్ల సంక్షేపముగ రచియించి, 


హరి పర్మాక్రమములు, హరి వివోరములు 
హరియవతారముల్‌ హరిమహత్ష్రంబు 


పొలు పొంద విస్తరింవుము నీ'వటంచు 
పలికీనందున, నిట్టి భాగ్యంబు నాకు 


కలిగించుమనుచు వేంఠటగిరీళ్వరుని 
తలపగా, తరిగొండధాముడై యతడు 


నీలాభ్రవర్డుడై, నిరుపమ హేమ 
చేలుడై మోముపై చిణునవ్వు మెజయ, 


విదుషీమణి వెంగమాంబ 25 


కరుణా కటార్ల వీక్షణము దీవీంప, 
నరనుడై మధ్యాహ్హ నమయంబునందు 


చిని కృష్ణుని రీతి జెంతకు వచ్చి, 
పన్ఫుగా దెచ్చి శ్రీ భాగవతంబు 


నన్ను “చేకొమ్ముని నాచేతి కిచ్చి, 
నన్దు సైగల నిది సారంబుగాను 


వరునగా ద్వివదకావ్యము. జేయుమనుచు 
చిరమైనదయను నూచించియున్నాడు.” 


ఈ పంక్తులలోని “చిన్నికృష్ణు శబ్దము ప్రత్యేకము గమనార్హ 
మెనది. 


ఇందు వర్ణితమైనది కేవలము స్వప్పగత వృత్తాంతమా? ఇతర 
ఆంధ్ర కవులవలె ఇది స్వప్పమని ఆమె స్పష్టముగ చెప్పలేదు. ఒకవేళ 
ఇది వెంగమాంబ మనోమయ వికారమా? ఇది జరిగినది మధ్యాహ్న 
సమయమున - అని ఆమె విన్నష్టముగ వివరించుచున్నది. 
చేకొమ్మని ఆమె చేతికి శ్రీ భాగవతమును చిన్ని కృష్ణు డిచ్చుట 
నిజముగా జరిగినదా? 


ఆమె రచించిన మి యొక పెద్ద గ్రంథమగు వేంకటా 
చల మాహాత్మమున గూడ సజాతీయమగు వర్ణనము కలదు. 


ఆ గ్రంథ రచనారంభమున భక్తవరదుడగు శ్రీ కృష్ణ 
భగవానుడు ఆమె కడకు శృంగారాకృతితో వచ్చి 'శృంగారము గూఢ 
పదములతో జెప్ప'మనును. ఆమె 'చెప్పలే' ననును. అప్పుడు ఆ 


26 విదుషీమణి వెంగమాంబ 


దేవతామూర్తి వదనము అల్పకోప సుందరమగును. అంతట ఆమె 
అతనికి మొక్కును. అందుమీద అతడు ఆమెను మన్నించును. 
కావ్యము నందలి శృంగారోక్తులన్నియు తానై పలుక బూనును. 


వేంకటాచల మాహాత్మ్యములోని క్రింది పద్యము 
ఈ విషయమును తెలుపుచున్నది: 


శా. శృంగారాకృతి తోడ వచ్చి పదముల్‌ ళృంగార సారంబుతో 
డం గూఢంబుగం జెప్పు నీవనిన నట్టం జెవ్చ లేనన్స, నన్‌ 
ముంగోపంబున జూచి, లేబి యటనే మొక్కంగ మన్చింబి, త 
చృృంగారోక్తులు తానె వల్కుకొను నా శ్రీ కృష్ణు సేవించెదన్‌. 


ఈ పద్యమునందు విద్యావతియగు వెంగమ్మ హృదయ 
వేదన వెల్లడి యగుచున్నది. వేంకటాచలమాహాత్మ మున శృంగార 
రసమూర్తులగు పద్మావతీ విష్ణుమూర్తులు నాయికా నాయకులు. 
ప్రస్తావిత విషయము వారి పరిణయము. నాయికా నాయకుల 
పూర్వానురాగము, ప్రేమ లీలా విలాసములు వర్ణించి, స్థాయి 
భావము కల్గించిన గొని, కావ్యము రాణింపదు. అట్టి విషయ 
ప్రస్తారమున శృంగారరసమే ప్రాధాన్యము వహించును గదా! కాని 
బాల్యమాది వితంతువై యుండిన ఆమె శృంగార రసము 
పోషించుట కెట్లు సాహసించును? కావుననే శ్రీ కృష్ణమూర్తితో నామె 
“శృంగార రసము చెప్పలే'నన్నది. ఆ మాటల కా శృంగారరసప్రియుని 
రూపము కోపమున కించపడినది. అందు కోర్వజాలక ఆమె 
మన్నింపుమని శ్రీ కృష్ణునకు మైొక్కినది. అప్పుడు శ్రీ కృష్ణుడు 
ప్రసన్నుడై శృంగారరసోద్వేలితములగు ప్రేమగీతములను పరమ 
భక్తురాలగు వెంగమ్మ హృదయ వీణను శ్రుతి మేళవించి, తానే 


విదుషీమణి వెంగమాంబ 27 


పాడ దొడగెను. ఆ కావ్యమునందలి పూర్ణ శృంగార విలాస లీలలు 
అన్నియు శ్రీకృష్ణుడే చెప్పెను. దేవు డానతిచ్చిన రీతిగా నే నిమిత్త 
మాత్రమై పల్కుదునని వేంకటాచల మాహాత్యమున ఆమె చెప్పినది. 


సీ, దారు నిర్మిత వీఖె నారూఢిం బల్కించు 
గాయక పురుషుని కరణిగాను 
బురుషోత్తముడు దయా పూర్ణుడై నాజిహ్వ 
యందు దావసియించి యరుదుగాను బలికించు- 


అని కూడ ఆమె విపులపజచి యనినది. 


దీనిని బట్టి భవ్యకవితావేశమున ఆమెకు భగవద్దర్శన 
ప్రాప్తి యుండినదనుటను ఏ మాత్రము ఆస్తికభావము ఉన్న 
వారైనను కాదనలేరు. 


కాదన లేకనే కాబోలు కవి చరిత్రకారులు శ్రీ వీరేశలింగము 
పంతులు ఈ సందర్భమున కొత్త ఉపపత్తి నొకదానిని కల్పించుచు 
ఇట్లు వ్రాయుచున్నారు. 


“వారాంగనయైన ముద్దుపళని వలె శృంగార వర్ణనమని 
యవాచ్యములు పలుకక, కులాంగన కుచితమైన రీతిగానే 
వర్ణించుచు వచ్చుటయేగాక, శృంగార వాక్యములు వచించుట 
నహితము తన కనిష్టమని నూచించుటకయి శృంగార 
రసాధిదైవతమయిన కృష్ణుని ఇట్లు నుతించియున్నది: 


శా. శృంగారకృతి తోడ వచ్చి పదముల్‌ శృంగార సారంబుతో 
డం గూఢంబుగ జెప్పు నీవనగ నట్లా జెప్ప లేనన్స నన్‌ 
ముంగోపంబున జూచి లేచి యట నే మొక్కంగ మన్సించి త 
చృృంగారోక్తులు తానె పల్కి కొను నా శ్రీ కృష్ణు సేవించెదన. 


28 విదుషీమణి వెంగమాంబ 


ఈ పద్యమును బట్టి చూడగా నీమె తాను పుస్తకము 
నందక్కడక్కడ సందర్భోచితముగా రచించిన శృంగార పద్యములు 
రూడ దనవిగాక కృతి పతి విరచితములే యని లోకమునకు 
జూప నుద్దేశించినట్లు కనబడుచున్నది.” 


లోక ప్రతారణోద్దేశమును వెంగమాంబకు ఆపాదించుట 
మెచ్చదగినది గాదనవలయును. ఆమె గొప్ప తపళశ్శ్ళాలి. ఆమె 
భగవద్దర్శన ప్రాప్తి నందిన పరమ భాగవతురాలు. ఇట్లనుటకు ఆమె 
జీవితము ప్రబల తార్కాణము. అమె పుట్టిన యూరు తరిగొండ. 
తరిగొండ నృసింహక్షేత్రము. ఆమె ఆ తరిగొండ నృసింహస్వామి 
భక్తురాలు. తన జన్మగ్రామమునందలి ఆలయముననే ఆమె 
తపశ్చర్య ప్రారంభించినది. 


ఈ సందర్భమున శ్రీ ఆలూరు వాసుదేవయ్య యిట్లు 
వ్రాయుచున్నారు:- 


“ఈ వెంగమాంబగారు మదనపల్లెలో నుండిన బ్రహ్మశ్రీ 
రూపావతారం సుబ్రహ్మణ్య శాస్తులవారి నాశ్రయించి తత్త 
ముపదేశింపబడి, నాలుగైదు సంవత్సరంబులు తరిగొండ 
శ్రీ నృసింహస్వామి దేవాలయంబునంగల ఆంజనేయస్వామి 
విగ్రహంబునకు వెనుక ప్రక్కగ నుండు నాక రహస్య స్థలంబున 
యోగంబున నుండినట్లును, అర్చకు డొక దినంబున గని అదివణ 
కా యూర నీ వెంగమాంబపై నేదియో యొక దోషము కల్పించి 
'యుండుటకును, నాలుగైదేండ్లు వెంగమాంబ కన్పట్ట 
కుండుటకును కల్పించిన దోషము నత్యంబని తలంచి, 
యా యర్చకు డామెను బిలిచి 'ఓసి రండా! దుష్కర్మంబులు చేయుట 


విదుషీమణి వెంగమాంబ 209 


గాక, యీ దేవాలయంబునకు వచ్చి యీలాగు వేషము పూని 
స్వామి వారి వస్త్ర, భూషణంబుల నపహరింప సమకట్టితివా?' యని 
దూషించి, ఆమె చేయు యోగంబును భంగపఅచి, యీవల 
కీడ్చికొట్టీ పంవుటం జేసి, ఆమె యందుండక తిరువతి 
వేంకటాచలంబు నకు వచ్చి తుంబురుకోనయం దొక్కెడ ఐదాణు 
సంవత్సరములు తపంబొనర్చి, పిదప శ్రీ స్వామిపుష్కరిణికి నుత్తర 
భాగంబున నొక చిన్న మంటపంబున జేరి యుండినదనియు, 
అట్టి కాలమున ముందెజింగించిన గ్రంథములు వ్రాసినదనియు 
దెలియ బడుచున్నది.” 


స్వగ్రామమునుండి ఇట్లు అవమానితయై తరిమి వేయ 
బడినను ఆ శీలతాచార, పరిశుద్ధచిత్త తరిగొండ నరసింహుని 
పట్ల తణుగని భక్తి తోడనే యుండెను. వేంకటాచల మాహాత్మ్యము 
నందలి కృత్యాది దైవస్తుతిలో ఆమె- 


“స్వాకారం తరిగొండ శేషకుధరాధ్యక్తం భజే£_ హం నదా” 


“సారతరార్థము లెలివి నత్కృవలో నను నేలు దేవునిం 
గూరిమితో భజింతు. దరిగొండ నృసింహుని దూరితాంహంనిన్‌ ష్‌ 


అనినది. ఆమె రచియించిన గ్రంథములలో తొలుళటి 
రెండును తరిగొండ నృసింహస్వామి పరమైనవి. ఆమె రచియించిన 
మిగిలిన గ్రంథములును ప్రాయికముగా తరిగొండ నృసింహునకే 
అంకితములై యున్నవి. తరిగొండ నృసింహ స్వామిని, తిరుపతి 
వేంకటేశ్వర స్వామిని ఆమె అభేదభావముతో గొలిచినది. 


తరిగొండను వీడి ఆమె తిరుమలలో స్థిరపడినది. తిరుమలలో 
ఆమె శ్రీ వేంకటేశ్వరపూజావిధిభారాకృశయై జీవిత శేషమును 
గడపినది. - 


30 విదుషీమణి వెంగమాంబ 


వెంగమాంబ తొలుత తిరుమలచేరి తపస్సుచేసిన చోటు 
తుంబురుకోన ప్రాంతమందురు. మొగిలిపెంట యను మహా 
భీకరమైన కోన వద్దనున్న శ్రీ ఆంజనేయస్వామివారి పాదములచెంత 
ఆమె పలువత్సరములు తపశ్చర్య జరిపినది. ఆ స్థలము యుద్ధ 
కళ తీర్థమని చెప్పబడుదానికి చెంగటను ఉన్నది. 


తపఃసిద్ధి అయిన తరువాత ఆమె శ్రీనివాసుల కోవెలలో 
ప్రవేశించినది. అప్పటికే ఆమె ప్రసిద్ధి మిన్నందినది. ఆమె కీర్తిని 
విని అప్పటి దేవాలయాధికారులు తూర్పు మాడ వీథి చివరి 
యందుండు జాతి తేరునకు కుడిపార్వమున ఒక పూరిల్లు ఆమెకు 
ఇచ్చిరి. ఆమె ఉండుటకు నివాసము చూపుటయే కాక, వారు 
ఆమె గ్రాసమునకు కూడ ఏర్పాటు చేసిరి. వేంకటేశ్వరస్వామి 
పాకశాలాధికారిణియగు వకుళమాలికాదేవి పేరున వెంగమ్మకు 
ప్రతి దినమును పడి (మూడు తవ్వలు) బియ్యము ఇచ్చు కట్టడి 
చేసిరి. ఈ కట్టడి నేటికిని జరుగుచున్నది. 


వెంగమ్మయింటి యందుడిన వారి వంశస్థులకు నేటికిని 
దేవస్థానమువారు ప్రతిదినము పడిబియ్యము చొప్పున ఇచ్చుచునే 
ఉన్నారు. 

అక్కడ ఆమె స్థిరపడుటకు దేవస్థానమువారేకాక, తోడి 
నందవరీక బ్రాహ్మణ కుటుంబమువారగు తాళ్లపాకమువారు 
కూడ మిక్కిలి తోడ్పడిరి. 


వెంగమాంబ గ్రామమగు తరిగొండ కడప మండలములోని 
దైనట్లే, తాళ్లపాకవారి (గ్రామమగు తాళ్ళపాక గూడ కడప 


విదుషీమణి వెంగమాంబ 31 


మండలములోనిదే. తాళ్లపాక తిమ్మక్క చరితమున ఆమె భర్త 
అన్నమాచార్యుడు శ్రీ తిరుపతి వెంకటేశ్వరస్వామిభక్తుడై, 
పదకవితాపితామహుడై వెలుగొంది యుండుట తెలిసికొని 
యున్నాము. సంక్తీర్తనాచార్యుడగు అన్నమాచార్యుని మన కథాస్త్రీ 
యగు తరిగొండ వెంగమాంబ తన వేంకటాచల మాహాత్క్యామున 
పూర్వకవి స్తుతిలో పేర్కొన్నది. 


అన్నమాచార్యుడు కొండమీద స్వామిసన్నిధిని ఎక్కువ 
కాలము గడపుచు వచ్చెను. తాళ్లపాకమువారికి కొండమీద 
గృహాదివసతులు అతని కాలముననే అమరెను. అన్నమాచార్యునకు 
తరిగొండ వెంగమాంబ మూడువందల యేబదియేండ్ల తరువాతిది. 
అన్నమాచార్యుని సంతతివారు తమయింటిలో నొక భాగమును 
వెంగమాంబకు ఇచ్చిరి. ఈ యిల్లు శ్రీవారి కోవెలకు ఉత్తరమాడ 
వీథిలో నున్నది. ఇది జాతి యిల్లు. పూరిల్లు విడిచి ఈ అాతి 
యింటియందు ఆమె పలు వత్సరములు నివసించినది. 


అన్నమాచార్యుని కుమారునినాట కొండమీద 
తాళ్లపాకమువారి గృహముముందు మండపము కట్టించి, ఇక్కడ 
స్వామిని వేంచేపు చేయించి యుత్సవాదులు జరిపించుట సాగెను. 
ఈ ఆనవాయితి వెంగమ్మ కూడ అందుకొని తన యింటికిని 
స్వామిని వేంచేపు చేయించి యుత్సవము జరిపింపసాగినది. 


తరిగొండ వెంగమ్మ గృహమునకు ప్రతి సంవత్సరమును 
నరసింహ జయంతి వెళ్లిన పదియవ నాడు వేంకటేశ్వరస్వామి 
వారు విజయము చేసి పూజలందుదురు. 


అనాడు ఆ యుత్సవము ఏర్పాటగుటకు కారణము 
వెంగమాంబ నారసింహ భక్తియే. ఉత్తరమాడ, వీథిలోని వెంగమ్మ 


32 విదుషీమణి వెంగమాంబ 


యింటికి ప్రక్కను శ్రీలక్ష్మీనృసింహమూర్తి దేవాలయము కలదు. 
ఆ ఆలయమును వెంగమాంబయే కట్టించెను. తరిగొండనుండి 
వెంగమాంబ వేంకటాచలమునకు తరలి వచ్చినప్పుడు తరిగొండ 
లోని నృసింహస్వామి కూడ ఆమెతో వేంకటాచలమునకు వచ్చెనట! 
తనతో కూడ వచ్చిన ఆ స్వామి కోసము ఆమె ఆ కోవెల కట్టించి, 
స్వామిని అందు వేంచేయింవ చేనినదట! తరిగొండ 
నరసింహునకును తిరుపతి వేంకటేశ్వర స్వామికిని అభేదము 
కల్పించి కొలిచిన ఆమె నరసింహ జయంతి వెళ్లిన పదియవనాడు 
వేంకటేశ్వరస్వామిని అక్కడకు రప్పించి ఉత్సవ కల్పనచేయుట 
సముచితముగ నున్నది. 


ఆ గృహము, ఆ కోవెల నేటికి తిరుపతి కొండమీద కలవు. 
వెంగమ్మ అనంతరము ఆమెకు మునిమనుమనివరుసవాడు 
చీనేపల్లి గమ్మయ్య ఆయింటి యందుండి ఆమె దేవతార్చనపు 
పెట్టె మున్నగు వానిని భద్రపజచుచు, ఆమె చేయించెడు 
ఉత్సవములు యథారీతిని నిర్వహించుచు వచ్చెను. అతడు 
బ్రహ్మచారి. అతడు దేవాలయమున ఉగ్రాణపారుపత్యదారు 
ఉద్యోగము కూడ చేసెను. 


ఆ ఉద్యోగమును, ఆ యింటిని ఇప్పుడు గుండేపల్లివారను 
ఆరువేల నియోగులు అనుభవించుచున్నారు. వెంగమాంబ నాటి 
దేవతార్చన, ముత్యాల హారతి పళ్లెము నేటికిని వారి వద్ద గలవు. 


ముత్యాలహారతి పళ్లెము ముచ్చట వినతగినది:- 


అన్నమాచార్యునకువలె వెంగమాంబకును వేంకటేశ్వర 
స్వామి వారు ప్రత్యక్షమగుచుండిరట! ఒకసారి ఆమె స్వామివారిని 


విదుషీమణి వెంగమాంబ 338 


రెండు కోరికలు కోరినదట. ఆ రెండు కోరికలలో మొదటిది 
స్వామివారు ఏడాదికి ఒకసారి తనయింటికి వచ్చి పూజల నందుట. 


రెండవది: ప్రతిదినమును పవ్వళింపు సేవ ఐన తరువాత 
ఆఖరున ఇచ్చెడి హారతి తనపేరు మీదుగా నడచుట. 


ఈ రెండు వరములు నేటికిని పాలింపబడుచున్నవి. ఏటేట 
నరసింహ జయంతి వెల్లిన పదియవనాడు శ్రీస్వామివారు 
వెంగమాంబ యింటికి వచ్చుచునే యున్నారు. ప్రతి దినమున రాత్రి 
తీరుమానపు వోరతి వెంగమ్మగారి ముత్యాలవోరతియే 
ఐయున్నది. ఆ వడ్డికాసులవాని ఆలయనిర్వహణకార్యక్రమమున 
పూజాక్రమమున డబ్బు కట్టుచో మార్పులు జరుగును. కాని 
ఈ ముత్యాలహారతి విషయమున మాత్రము ఎంత డబ్బు కట్టినను 
ఎట్టి మార్చును ఉండదు. నిత్యమును శ్రీ స్వామివారి దినచర్య 
వెంగమాంబ పేర ప్రవర్తిల్లెడు ముత్యాల హారతితో ముగియును. 
నరసింహవి[గ్రహోట్టంకితమై రాయి పొదిగిన ఆ ముత్యాలహారతి 
పళ్లెము నేటికిని తరిగొండ వెంగమాంబ గృహమున దర్శనీయమై 


ఉన్నది. 
ముత్యాలహారతిని గుఠీంచి గాథ యొకటి వాడుకలో 
ఉన్నది. అది వినతగినది:- 


ఏకాంత సేవా నమయమున ఒక్కొక్క దినము 
శ్రీ వేంకటేశ్వరుల దశావతారములలో నొక్కొక్క రూపమును రజత 
ముత్యములచే తట్టలో అమర్చెదరు. అప్పుడు కర్పూరముతో హారతి 
యిచ్చెదరు. ముత్యములచే రూపకల్పన జరిగెడు ఉత్సవ 


34 విదుషీమణి వెంగమాంబ 


సమయమున నివేదితమగు కర్పూరవారతికి ముత్యాల హారతి యను 
నామ మేర్చడెను. ఈ ముత్యాలహారతి యిచ్చు ఏకాంత సేవ 
దర్శనమునకు నేడు కట్టము ఐదుగురికి పదమూడు రూపాయిలుగా 
ఉన్నది. ఈ హెచ్చు కటము ఈ సేవా ప్రాశస్య్యమును తెలియచేయ 
గలదు. 


ఏకాంతసేవా సమయమున శ్రీవేంకటేశ్వరులకు కర్పూర 
హారతిని ప్రతిదినము వెంగమాంబ తానే తీసికొని వెళ్లి నివేదించి 
వచ్చుచుండెను. 


ఇట్లు కొన్నినాళ్లు సాగెను. 

కోవెల అర్చ్బకులలో కొందజీకి ఆమె హారతి విషయమై 
కొంత అసూయ కలిగినది. వితంతువు హారతి యిచ్చుట వారికి 
గిట్టలేదు. అందుచేత ఒకనాడు ఆమె రాకను వారు నిషేధించిరి, 
ఆనాడు శ్రీనివాసునకు ఆమె హారతి లేకపోయెను. 


మజుసటి దినము స్వామివారికి రథోత్సవము. రథము 
ఉత్తరమాడ వీథియందున్న శ్రీ తరిగొండ వెంగమ్మ యింటివద్దకు 
చేరిన వెంటనే కదలక నిలిచిపోయెను. 


ఎందఖు ప్రయత్నించినను, ఎంతప్రయత్నించినను 
రథము కదలలేదు. 


రథము నేడు వెంగమ్మయింటి ముందు ఆగిపోవుటయు, 
వెంగమ్మ గత దినము హారతి కొనిరాకుండుటయు అర్చకుల 
ఆలోచనకు అందెను. అప్పుడు అర్చకులు ఆమెను హారతి 
తెమ్మనిరి. వెలి వీడినది. ఆ భక్తురాలు హారతి పట్టినది. తోడనే 
రథము సునాయాసముగ ముందుకు సాగిపోయెను. 


విదుషీమణి వెంగమాంబ 35 


అర్చకులు భగవంతుని కోవెలలోనికి వేంచేయింపచేసి, 
అది మొదలు ప్రతిదినము యథాప్రకారము వెంగమ్మ హారతితెచ్చి 
యిచ్చుటకు అంగీకరించిరి. 


ఇట్టి ఈ యుదంతములన్నియు ఆవె వరవు 
భాగవతురాలు అగుటయు, ఆమె భగవద్దర్శన ప్రాప్తినందుటయు 
తెలుపుచున్నవి. 


ఈశ్వర సాక్షాత్కారమును గాంచిన తరిగొండ వెంగమాంబ 
సహస్రచంద్రదర్శన మొనర్చి - అనగా ఎనుబది యేండ్డకు పైగా 
జీవించి, కలియుగమున ఎనుబది రెండవ ఈశ్వర సంవత్సరమున 
1817 శ్రావణ శుద్ధ నవమి తిథిని తిరుపతి కొండమీద శ్రీనివాసమూర్తి 
చరణావిందములను బొందెను. ఆమె సమాధి తిరుపతి కొండమీద 
ఆమె యింటికి కూతవేటు దూరమున నేటికిని కలదు. 


ఆవె నమాధి నృలము ఆమె జీవితకాలముననే 
పావిత్యమును సంతరించుకొనినది. ఆ స్థలమున అమె తులసి 
వనమును పెంచుచు వచ్చినది. కాగా, దానికి “వెంగమాంబ 
బృందావనము” అనిపేరు వచ్చినది. ఈ బృందావనమున నేటికిని 
ఒక బండ కలదు. ఆ బండపై పద్మాసనమున ఆమె నిశ్చలత 
పొందినపుడు శ్వేతశేషుడు వచ్చి ఆమెకు తన ఫణామండలముతో 
నీడ పట్టుచుండెనట! ఆ యోగీశ్వరికి ఆపాదించు గాథలలో ఇది 
యొకటి. 


సందెకావు మొగలిపెంటవద్ద తపస్సు చేసికొనుచుండగా 
ఆమెకు తన మేనిఛాయ నిచ్చి యాదరించిన ఆంజనేయస్వామి 


36 విదుషీమణి వెంగమాంబ 


విగ్రహము వెంగమాంబ బృందావనమున నున్న నేరీడు వృక్షము 
క్రింద ప్రతిష్టితమైనది. ఇప్పుడు (1950) సమాధి స్థలమున 
చింతచెట్లు ప్రబలమై యున్నవి. 


సమాధి స్థలమున చింతచెట్లా? - అని సంకోచము 
రూడదు. చింతచెట్టును తిరుమల స్థలవృ్నక్ష మనవచ్చును. అదిలో 
వేంకటేశ్వరస్వామి తింత్రిణీ వృక్షము క్రిందనే వెలసినాడు. 


మిత్రశ్రీ ఆకుండి వేంకటశాస్త్రి ఆ సమాధిస్థల ఛాయా 
చిత్రమును ప్రత్యేకముగ తీసి ఈ గ్రంథమున ప్రచురించుటకు 
సేకరించి యిచ్చినారు. 


విరక్తశీల, జిజ్ఞాసవతి, బ్రహ్మవాదిని, వేదవేదాంత విచార 
తత్పర అగు వెంగమాంబ క్రీస్తు శకము 1817వ సంవత్సరమున 
చనిపోయినది. 


దీనివలన ఆమె తిరుపతిలో నివసించిన అజువది 
సంవత్సరముల కాలములోను జాతి యింటియందే ఆమె 
బహుకాలము జీవించి యుండును. అ జాతి యిల్లు ఆమె భక్తి 
భావమునే గాక, ఆమె ళశాపాక్షరశక్తిని కూడ నెజీగినది. 
ఏడుకొండలవానికి ఊరేగింపులో ఏడాదికి ఒకరోజున విడిదిగా 
వెలయగల పావిత్యమును సంతరించుకొనిన యిల్లది! ఆమె 
శాపాక్షర శక్తికి సాక్ష్యమైన ఉదంతము వినదగినది:- 


అక్కా రామయ్య దీక్షితులు - అని దేవస్థానములో అనాటి 
అర్చకులపెద్ద. అతను సర్కారు తరపున అర్చకుడైన కారణమున 
అధికారము హెచ్చుగా నుండెను. దీక్షితులు వెంగమ్మయింటికి 


విదుషీమణి వెంగమాంబ 37 


పడమటియింటిలో నివాసముంఢిను. అతడు పెద్ద కుటుంబి. 
పుత్రులు, పుత్రికలు, అన్నదమ్ములు, బావలు, మేనమామలు, 
బంధువులు యేబది వ:౦ది వణకు ఉండిరి. 


సకేశియగు వెంగమ్మ పై అర్చకస్వామి యగు దీక్షితులకు 
ఈర్ష్య. అధికారపూరితుడు, అసూయాగ్రస్తుడు అయిన ఆతడు 
ఒక అనుచిత కార్యాచరణమునకు ఆరంభము చేసెను. 


తన యింటిలో నందరును కుడీచిన వెనుక 
ఉచ్చిష్టములైన విస్తరంటులను అతడు దొడ్డి గోడమీదుగా ఆమె 
తులసి వనములో వేయించుచు వచ్చెను. 


ఆ దుష్ట చేష్టితమును, వెంగమ్మ చిరకాలము సహించెను. 
ఒకనాడు ఆమె తులసి వనమున నుండగా మామూలు ప్రకారము 
ఎంగిలి ఆకులు ఎగసి వచ్చి ఆమెపై బడెను. పుల్లాకు తాకిడితో 
ఆమెకు ఆగని కోపము వచ్చెను. అక్కారామదీక్షితుని వంశము 
క్షయించునట్లుగా ఆమె శపించినది. 


ఆ పిమ్మట దీక్షితుల యింట ఒకరి వెనుకగా నొకరు 
పలువురు మృతి నొందిరి. దీక్షితులు కూడ చనిపోయెను. అతని 
పలువురు పుత్రులలో ఒక్కగా నొక్కడు మాత్రము చావక బ్రతికి 
యుండెను. 

ఆతడు వచ్చి వెంగమ్మ పాదములపై బడి క్షమాభిక్ష 
వేడెను. అప్పుడు వెంగమ్మ 'ఇక మీద నీ కుటుంబము ఏకప్రాణి 
మాత్రమై కొనసాగునని శాపము మఖఅల్చెను. 

నేటికిని అక్కారామయ్య దీక్షితుల వంశము ఏకప్రాణి 
మాత్రమై, వెంగమ్మ జాతియింటికి పొరుగున వసించుచున్నదని 
చెప్పుదురు. 

డే 


38 విదుషీమణి వెంగమాంబ 


ఈ గాథ వలన ఆమె శాపానుగ్రహ సమర్భురాలగుట 
తెలియవచ్చుచున్నది. 


ఆమె తిరుపతికి చేరుసరికి ఆ దేవస్థానము కంపెనీ వారి 
ఏలుబడిలో ఉండెను. ఆనాడు తిరుపతి ప్రాంతము ఉత్తరార్కాడు 
జిల్దాకు చెంది యుండెను. ఆ జిల్లా కలెక్టరు ప్రత్యేకము ఒక 
సనదు ద్వారా 1843లో తిరుపతి దేవస్థాన పరిపాలనమును హథీ 
రాంజీమఠము అధికారియగు మహంతుకు అప్పగించెను. అగుట 
తమె మరణించునరికి దేవస్థాన పరిపాలనము మహంతు 
చేతులలో నుండి యుండును. 


కంపెని చేతులలో నుండినను, మహంతు చేతులలో 
నుండినను శ్రీ వేంకటేశ్వర దేవస్థానమందలి వూజావిధి 
నిరర్వహణమున ఆ భక్తురాలి ముద్ర ప్రబలముగా నుండిదని 
మాత్రము ఒప్పుకొని తీరవలయును. 


దేవస్థానమువారు ఆమె వాసమునకు, గ్రానమునకు 
ఏర్పాటు చేయుట - ఆమె కోరిన చోటికి ఏటేట స్వామిని 
కొనివచ్చుట - ఆమె ఇచ్చు ముత్యాలహారతిని ప్రతిరాత్రి తుది 
తీరుమానముగా అంగీకరించుట మున్నగునవి ఇందుకు 
నిదర్శనములు. 


భక్తురాలగుటకు తోడు వెంగమ్మ ఆంధ్రభాషయందు 
గొప్ప విద్వాంనురాలు. గొప్ప కైతకత్తె. ఇందులకు ఆమె 
రచియించిన గ్రంథములే ప్రబల నిదర్శనములు. 


వేంకటాచలవావోత్మ్యవటనండు ఆళ్వాసాదిని, 
ఆశ్వాసాంతములందును వ్రాయబడిన శ్లోకములవలన సంస్కృత 


విదుషీమణి వెంగమాంబ 39 


కవితా రచనమునందు కూడ వెంగమ్మక్రు ప్రవేశము కలదని తెలియు 
చున్నది. సంస్కృతాంధ్రములందు సమముగా కవితచెప్పగల నేర్చు 
ఆంధవిదుషీమణులలో రామభద్రాంబ, వెంగమాంబలకు 
ఇరువురకు మాత్రమే లెస్సగ గలదని చెప్పవచ్చును. 
సంస్కృతము, ఆంధ్రము - అను రెండు భాషలయందును 
కవిత్వశక్తీ పాండిత్యము కల విదుషీమణి యయ్యు, వెంగమ్మ 
ఇసుమంతయు గర్వితమతిగాక, మిక్కిలి వినయవతిగా నుండినది. 


తన వినయ సంపత్తిని ఆమె తన కావ్యములందు సూచించుచు 
వచ్చినది. చూడుడు:- 


రాజయోగ సారమున- 

ద్వి. _ “వినరయ్య కవులార! విద్వాంసులార! 
వినరయ్య మీరెల్ల విమలాత్ములార ! 
ఘనయతి ప్రాస సంగతులు నే నెలుగ 
వరుస నాక్షేపింం వలదు సత్కపను, 
శ్రీ కరంబుగ నారసింహుల కరుణ 
నీ కథా ప్రారంభ మేర్చరించెదను.” 

భాగవతములో- 

ద్వి.  “తలకొని వేదశాస్త్ర పురాణములను 


లలికావ్యనాటకాలంకొరములను, 


తగ వూర్వుకథల చందంబుల నెఖుగ, 
నగుమాట గాదిది, నైజు మెట్లనిన 


త౦ 


తే.గీ, 


విదుషీమణి వెంగమాంబ 


నా బిన్సనాడు నోనామాలనైన 
నాచార్యు లెవరు నాకొనతీలేదు. 


ఇక నేమి చెప్పుదు? నెట్టులో వాణీ 
నఠలంకుడై జిహ్వాయందుంచె గురుడు. ల 


వేంకటాచలమావాత్మ్యమునందు - 


నా బిన్సనాట నోనామాలు నైన నా 
చార్యుల చెంత నే జదువలేదు; 
పరగ ఛందస్సులో! బది పద్యములనైన 
నిక్కంబుగా నేను నేర్వ లేదు; 
లలి కావ్యనాటకాలంకార శాస్తముల్‌ 
వీనులనైన నే వినగ లేదు; 
వూర్వేతివోన విస్ఫురితారధ నత్కృతుల్‌ 
శోధించి వరుసగా జూడలేదు; 


చేరి తరిగొండవురి నారసింవాదేవు 
డానతిచ్చిన రీతిగా నే నిమిత్త 

మ్యాతమై పల్కుదును; స్వసామర్థ్య 

మివ్పు డరసి చూచినగాని నాయందులేదు.” 


అని ఆమె యనుచున్నది. 


వేంకటాచల మాహాత్మ్య కృత్యాదిని ఉన్న మజీయొక 


పద్యమగు ఈ క్రింది సీసము ఆమె వినయ సంపత్తిని మజింత 
ప్రస్ఫుటము చేయుచున్నది. కనుడు:- 


కళట్ట్‌ 


గు 


పండిత్యాగణులార'! (ప్రజలార! యిపుడు నా 
బాలభాష కనూయవడక వినుడు! 


విదుషీమణి వెంగమాంబ త] 


తల్లిదండ్రులు చిన్పపిల్లల పల్కుల 

కానంద మొందెడునట్ల యిందు 
మీరు నా తప్పావు లేరీతిగా నైన 

గేలి సేయక చిత్తగింపవలయు,; 
నాంధ గీర్వాణ మవాో కృతులుండగా 

నివు డీ కృతి విననేల? యనక, 

తే.గీ. _భక్ష్యములు మెక్కీ యావల బచ్చడీయును 

నంజుకొనిన విధంబుగా నా వ్రబంధ 
మాలకింతురంటంచు( బేరాసచేత 
నేను రబియింతు; దీని మన్చించి వినుడు!” 


వేంకటాచల మాహాత్మ్యము అను ఆంధ్ర మహాకృతిని 
పండితులును, ప్రజలును వినరేమో ? -అని ఆమె సందేహించు 
చున్నది. భక్యృములు మెక్కి యావల. బచ్చడి నంజుకొను విధముగా 
తన ప్రబంధమును వినవలసినదిగా తరికొండ వెంగమాంబ 
పండితులను, ప్రజలను కోరుచున్నది. 


స్రీరచనమున పాకకళాసంబంధమైన ఇట్టి యుపమ 
లుండుట అతిసహజమగును. 


వేంకటాచలమాహాత్మ్య మహాకృతిని తాను రచింప 
బూనుట ఈగ తోయధి దాటబోవుట వంటిదట! భాగవతము 
నందును ఆమె ఈ యుపమను ఉపయోగించినది. ఈ ఉపమల 
మూలమున ద్యోతకమగుచున్న అమె వినీత భావము సాటి లేనిది. 


వెంగమాంబకు పూర్వోత్తర కాలములందు పురుషులు 
రచించిన 'వేంకటాచల మాహాత్మ్య్యములు కూడ కొన్ని అంధ్రసార 


42 విదుషీమణి వెంగమాంబ 


న్వతమున గలవు. వెంగమ్మ రచియించిన వేంకటాచల 
మాహాత్మ్యమునకు గల ప్రచార బాహుళ్యము వానికి లేదు. ఆమె 
గ్రంథ ప్రాళస్త్యమునకు అది యొక నిదర్శనము. అట్టి ప్రశస్త 
గంథమునకు రచయిత్రియయ్యు ఆమె మిక్కిలి వినమయై 
యుండినదని తెలిసికొనుటకు అత్యంతామోదకరమై ఉండును. 


౨సాహిత్యము (రచనలు) 

వినయ సంపత్తి గల అ విదుషీమణి రచియించిన వివిధ 
(గ్రంథములను వరున క్రమమున అవలోకించుచు, ఉప 
లబ్ధములైన వానిని విపులముగ విమర్శించుకొందము. 


ఆమె పదునైదు గ్రంథములు రచియించినట్లు ఈ వజకే 
గుజుతించియున్నాము. 


ఆ గ్రంథములలో మొదటి రెండును నరసింహ శతకము, 
నరసింహ విలాసకథ అనునవి. ఇవి వెంగమాంబ (ప్రాథమిక 
రచనములై యుండును. ఆమె తరిగొండ నరసింహస్వామి భక్తురాలు 
కదా! అగుట ఆ గ్రంథములు రెండును తద్దెవ స్తుతిపరములు. 


నృసింహశతకము 
ఇందు నృసింహ శతకమును శ్రీ మానవల్లి రామకృష్ణ కవి 
(౮౦౪గ౫౬| 0 5[ ౪6౧481652౧ ౦గ6౧1౭! [౧941416 ౪౦1./. ౧౬|| ॥ 


౮౪౧6 - 9060. 1944 ౧౧ 1-16) ప్రచురించియున్నారు. 


నృసింహశతకమున 103 పద్యములు కలవు. “తరిగొండ 
నృసింహ! దయాపయోనిధీ!” అని మకుటము. చంపకోత్పల 
మాలికలు. 


విదుషీమణి వెంగమాంబ 43 


ఈ శతకమున యోగముద్రా రహన్యములు వివరింప 
బడినవి. ఇందువలన ఈ శతకరచన నాటికి ఆమె యోగ విద్యా 
రహస్యముల లోతును, పాతును పరికించుచుండిదని రూఢ 
మగుచున్నది. 


ఇది యీమె ప్రాథమిక రచనమగుట ఇందు వ్యాకరణచ్చందో 
దోషములు "హెచ్చుగా కనిపించుచున్నవి. అశ్లీలపద ప్రయోగములు 
మెండుగా నున్నవి. 


శైలి తెలియుటకు రెండు పద్యములు:- 

ఉ. భూచరుడైన నేమి? శివపూజలు చేసి యనేక ముదలన్‌ 
జూచిన ఫపుణ్యమేమి? యది చూడక యుండిన నేమి తక్కువల్‌? 
భేచరమ్ముదగాంచి మది కిన్సరభావము మాననసంబులో 
గోచరమైన ముక్తి తరిగొండ నృసింహ! దయావయోనిధ! 


. 


చ. ఎలమిని సొంవు పెంపొదవ నింజెటి వంళజుడైన వెంకటా 
చలపతి నామదేయుని నిజాంగన వెంగమ నత్కవీంద్రు లి 
మ్ముల ముదమంద నీ శతకమున్‌ రచియించి యొసంగె 

మీకుం గో 
ర్కులు సమకూర్చవయ్య]! తరిగొండ నృసింహ! దయాపయోనిధ” 


నృసింహవిలాస కథ 
ఇక, ఆమె రెండవ గ్రంథమగు నృసింహ విలాస కథ నేడు 
కానరాకున్నది. నృసింహ విలాస కథ యక్షగానము కాదగును. 


శివనాటకము 
ఆమె మూడవ గ్రంథము నామము “శివనాటకము'. ఇది 
అముద్రితము. శివనాటకమునకు 'శివ విలాసిమనియు పేరు 
కలదు. అందలి కథా ధోరణి తెలిసి కొనుటకు- 


ప! విదుషీమణి వెంగమాంబ 


ద్వి. _“చేడెరో! నామాట చెప్పెద వినుము! 
మూడు దినముల నాడు ముని యొకడు వచ్చి, 


అతులితమని రత్ప్సహారంబు దెచ్చి, 
హితవుగా నీపతి కిచ్చిన నతడు 


నీ సవతికి నిచ్చి, నినుమది( దలచి, 
భానురాంగిరొ! చాల భయపడీనాడు. 


ఆ రత్తహారంబునన నెంత పెద్ధ ? 


రాణీంప మును పరబహ్మ యిచ్చినది 
మాణిక్య హారంబు మక్కువ మీఅ” 


అను పంక్తులు చాలును. ఈ గ్రంథము కాగితపు వ్రాత 
ప్రతి యొకటి కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్కార్యాలయమున 
గలదు. (2175 - 77 నెంబరు). 


'పై పంక్తుల వలన ఇందలి కథ నారదుడు, పారిజాత 
పుష్పము, శ్రీ కృష్ణుడు, రుక్మిణీ, సత్య మొదలుగా గల కథను 
తలపించుచుండుట తెల్లమగును. అందలి పారిజాత పుష్పమునకు 
బదులు ఇందు రత్స్నహార మున్నది. అందుచేతనే కాబోలు లోకు లీ 
గ్రంథమును “శివపారిజాత'మని వ్యవహరించుచున్నారు. కవయిత్రి 
తాను రచించిన గ్రంథముల పట్టికయందు దీనిని 'శివనాటక 
మనినది. ఈ గ్రంథాంతమున దీనిని “శివ విలాసిమని చెప్పినది. 
తాను రచియించిన గ్రంథమునకు అల్లసాని పెద్దన “స్వారోచిష 
మను సంభవ'మని పేరిడగా అది లోకమున “మనుచరిత్ర అను 
పేరును అందినట్లే తాను రచియించిన గ్రంథమునకు తరిగొండ 


విదుషీమణి వెంగమాంబ జర్‌ 


వెంగమాంబ '“శివవిలాస'మని 'పేరిడగా అది లోకమున 'శివ 
పారిజాతము' అను పేరును అందినది. 


శివ విలాసము యక్షగానము. ఈమె తన్ను గూర్చి 


ఈ పుస్తకములో ఇట్లు చెప్పుకొన్నది: 


ద్వా. 


“వలనొప్పగా నందవరకులోద్భవుడు 


వరక్తీర్తి కానాల వంళవర్థనుడు 
గురుతర వానిష్టగ్యోత పావనుడు 


వసుధ మీదను గీర్తి వంతుడైనట్టి 
రసీకుడు కేషార్యు రమణి మంగాంబ 


వరవుతి వెంగమాంబ ధర్మితిమీద 
నరుదుగా తరిగొండ హరి కటాక్షమున 


నరసత ళివవిలాసంబను కథను 
కరమర్థితో యక్షగానంబు చేసీ 


పరమ భక్తిని వీరభదున కొనగె.” 


ఈ పంక్తులు చదివిన తరువాత రెండు సందేహములు 


కలుగుచున్నవి: 


మొదటి నందేవాము: 


వెంగమాంబ రచియించిన ఇతర గ్రంథములందు ఆమె 


తండ్రి పేరు కృష్ణార్యుడుగా పేర్కొనబడియున్నది. ఈ ఒక్క 
గ్రంథమున మాత్రము ఆమె తండ్రి పేరు శేషార్యుడని పేర్కొన 
బడినది. కృష్ణార్యుడనుటకు శేషార్యుడనుట (వాతకాని 


క్రి విదుషీమణి వెంగమాంబ 


పొరపాటగునా? వెంగమాంబ శివనాటకమునకు మదరాసులోని 
అడయారు లైబరీలో రెండు తాళ పత్ర ప్రతులు కలవనియు, 
ఆ ప్రతులలో ఆమె కడమ గ్రంథములలో వలె ఆమె తండ్రి పేరు 
కృష్ణార్యుడనియే కలదనియు, అగుట అదియే గ్రాహ్యమనియు 
శ్రీ యస్వీ జోగారావు వ్రాయుచున్నారు. 


రెండవ నందేహము: 

వెంగమాంబ తన (గ్రంథభములన్నియు తరిగొండ 
నరసింహునకు అంకితము చేసినది. ఆ మర్యాదను ఈ గ్రంథము 
విషయమున ఆమె తప్పిన దనవలయును. “శివ విలాసంబను 
కథను కరమర్థితో యక్షగానంబు సేసి, పరమభక్తిని వీరభద్రున 
కొసగె” అని కదా అమె చెప్పుకొనుచున్నది! 


తన యితర గ్రంథములవలె ఈ గ్రంథమును కూడ 
తరిగొండ నృసింహున కీయక, వీరభద్రునకు అంకితము చేసిన 
దేమి? ఆమె ఆది నుండియు తరిగొండ నరసింహస్వామి భక్తురాలు. 
అమె రచియించిన మొదటి రెండు గ్రంథములును ఆ తరిగొండ 
నరసింహ స్వామి పరమైనవి. ఇందువలన ఆమె వైష్ణవ భక్తి 
తేటతెల్లమగుచున్నది. శివ విలాసమునకు పిమ్మట ఆమె 
రచియించిన గ్రంథములన్నియు తరిగొండ నరసింహస్వామికే 
అంకితమిచ్చినది. స్థితి యిట్టిది కాగా, ఈ మూడవ గ్రంథమును 
మాత్రము ఆమె వీరభద్రుని "పేర వెలయించుటకు ప్రత్యేక హేతు 
వేమైన గలదా? 


శివవిలాసకథ యగుట శివుని పుత్రునకు అంకితమిచ్చినదా? 
ఈ సందేహములను భావిపరిశోధనము తీర్చవలసియుండును. 


విదుషీమణి వెంగమాంబ తీ 
వెంగమ్మ నందవరీకబ్రాహ్మణ స్రీ కదా! 


క _ “అల కొళినుండి వెలువడీ 
వలనుగ మా కొజకు నందవర వురమందే 
నెలకొని కులదైవతమై 
యలరుచు మమ్మేలు చౌడమాంబను గొలుతున్‌.” 


అను ఆమె వేంకటాచలమాహాత్మ్యమునందలి పద్యమును 
ఈ వజకు మనము ఉదాహరించుకొనియున్నాము. ఈ పద్యమున 
ప్రస్తావితమైన నందవర పురమును గుఖీంచి 'నందవర ప్రశంస' 
అను పేరుతో నొక గ్రంథము కలదు. శ్రీ కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి 
ఈ సందర్భమున ఇట్లు వ్రాయుచున్నారు:- 


“నందవరీకు లెల్లరును వైష్ణవ మతాభిమానులే 
యనుటకును వలను పడదని తోచెడిది. శేషార్యుని పుత్రియును, 
నందవరీక స్రీ రత్నమును నగు తరిగొండ వెంగమాంబ 
“శివపారిజాతిమను నామాంతరముగల “శివలిలావిలాస'ిమను 
గ్రంథరాజమును విరచించియున్నది. మజీయును నీమె తన 
గ్రంథమును వీరభద్రున కంకితము చేసెను. నందవరమునందు 
వీరభద్రాలయమును, విఘ్నేశ్వరాలయమును ఇంకను బెక్కులగు 
శివాలయములు గలవని 'నందవర ప్రశంస' యను గ్రంథము 
తెలుపుచున్నది. ఈ గ్రంథము ఆంధ సాహిత్య పరిషత్పుస్తక 
భాండాగారమున గలదు. ఇందుమతీ పరిణయకారుడు తన 
పూర్వులు (నందవరీకులు) వారణాసీ తీరార్చిత చంద్రశేఖరు” 
లని వర్ణించుకొనినాడు. ఇంకను నందవరీకు లెల్లరును చౌడేశ్వరి 
నిలవేల్పుగా గొలుచువారై యున్నారు.” 


48 విదుషీమణి వెంగమాంబ 


నందవరీకబ్రాహ్మణ ప్రీ యగుట వెంగమాంబ యీ గ్రంథ 
రచనము సందర్భమున శాఖాభిమానమును, శైవాభిమానమును 
నిలిపికొని (గ్రంథమును వీరభద్రునకు అంకితమిచ్చినదని 
యనుకొనుట సత్యదూరము కాదు. 


శ్రీ యస్వీ జోగారావు ఈ గ్రంథమును గుఖీంచి యిట్లు 
చెప్పుచున్నారు: 


“. . . ఇందు లక్ష్మి కొరవంజియై గంగ కెజుక చెప్పుట, 
నారాయణుడు సింగడగుట, ఆ సింగీ సింగళ్ల ప్రసంగము, గంగా 
గౌరుల సంవాదము హృదయంగమముగా సాగినవి. ఇందు అప 
ప్రయోగము లనేక మున్నవి. కాని సహృదయ సంభావనమునకు 
గొదువ పడదు.” 


రాజయోగసారము 


వెంగమాంబ రచియించిన నాలుగవ గ్రంథము “రాజయోగ 
సారము. ఈ (గ్రంథమును వెంగమాంబ కృత్యాదిని 
రాజయోగసారమనియు, ప్రకరణాంతములందు రాజయోగామృత 
సారమనియు పేర్కొనినది. కవయిత్రి పెట్టిన ఈ రెండు 
నామములలోను “రాజయోగసారి మనునదే విశేష ప్రచార 
మందినది. ఈ గ్రంథము క్రీస్తు శకము 1881 నాటికే ముద్రితమై 
ప్రచార మందినది. 


శ్రీ భాగవతమునందలి తృతీయ స్కంధమందు గల కపిల 
దేవహూతి సంవాదరూపమగు సాంఖ్యయోగశాస్త్ర విషయమునకు 
ఇది తెలుగు సేత. ద్విపద రచనము. ఇందు మూడు ప్రకరణములు 


విదుషీమణి వెంగమాంబ శి 


కలవు. వేదాంత విషయములను సామాన్య జనులకు గూడ 
సులభముగా విదితమగునట్లు వివరించుటలో వెంగమ్మ యీ 
గ్రంథమున జూపిన నేర్చు మెచ్చదగినదిగా నున్నదనవచ్చును. 


“ఆంధ కవయిత్రులు' అను గ్రంథమున ఉభయ 
భాషాప్రవీణ ఊటుకూరి లక్ష్మీ కాన్త్వమ్మగారు రాజయోగసార 
రచనమును గుఖీంచి యిట్లు చెప్పుచున్నారు వం 


“కపిలునకును దేవవూతికిని జరిగిన తాత్త్విక 
సంభాషణము వస్తువుగా గల రాజయోగసార రచన. మిగుల 
సామాన్యమైన శైలిలో పామరులకును తెలియునట్లు రచింపబడినది. 
పిండోత్పత్తి ఘట్టము, పంచకోశ ప్రభావము - అను వానిని 
కపిలుండు తల్లియైన దేవహూతికి బోధించెను. . . ధార మొదటి 
ప్రకరణమునందు కంటె రెండవ ప్రకరణమున జీవన్ముక్తి విచారము 
నుండి విశుద్ధమై చదువరులకు హాయి గొల్చినది ,.. పాయక 
నెజిగింతు, పట్టుగా, వినుము, వరుసగా, నిదియును, వాసి, 
నిర్మితము, కొమరొప్ప, నరవితో, క్రమమొప్ప, మొదలగు 
పడికట్టురాళ్లును - 'ఓ సారసాక్షిది' అనుచో సంబుద్ధి 'ఇ త్వము'పై 
సంధి, 'తరుచైన హంకార తత్తముల్‌' అనుచో అదంతము పైన 
ధాతుజ విశేషణమున సంధికార్యము మున్నగు వ్యాకరణ విరుద్ధ 
ప్రయోగములును ఇందు విరివిగా నున్నవి. అంతియకాక 'విమల 
పాన్పు, నభపథము, కళ్యాణ పాటలు, వరనీల, మౌక్తిక వజ్ర 
చప్పరములు, మున్నగు అపప్రయోగములు, దుష్ట సమాసములు, 
ఛందోభంగములు పెక్కు గలవు.” 

చక్కని ఉపమలతో ఈ కావ్యమునందలి విషయావ 
బోధనము కడులెస్సగ నున్నది. మచ్చుకు కొన్ని ఉపమలను 
ఉపలక్షింపుడు:- 


50 విదుషీమణి వెంగమాంబ 


1. జల బుద్బుదము వంటి జన్మంబులకును, 2. అల 
దర్చణంబులో నాననాబ్బంబు చెలువొంద వ్రతివ లించిన 
చందమునను, 3. అలరార నీలతోయద మధ్యమందు వెలయు 
విద్యుల్లేఖ విధమున మజథీయు 4. బంగార మొకటియై బహు 
భూషణములు శృంగారములచేత చిత్రంబులయిన 'హేమరూపంబు 
లెన్నగ వేరులయిన, హేమంబునకు భేద మెందైన గలదె?, 5. 
చెలువాంద ముత్యపు చిప్పలో వ్రాలి, సలిలంబు ముత్యమై సరవి( 
జిప్పనాగి, తొల్లిటి వలె నీలతోయమై పోవు, 6. నిస్తరంగబైన నీరధి 
మాడ్కి, తెరగొప్ప నిర్వాత దీపంబు కరణి, సరవితో రాకానిశాకరు 
పగిది, కలలేని నిద్దుర గతిని .. ., 7. చెదరెడి మరుమరీచికం జూచి 
జలము కదలుచున్నది గ్రోలగా వలెననుచు భ్రాంతిచే మృగములు 
పరువెత్తి కొనుచు, నెంత దూరము జన్న నెదురుగా జలము 
కదలిపోవుచు నుండు కైవడిగాను 8. పరగ రజ్జువునందు ఫణి తొల్త 
గలిగి, యరసి చూచిన వెన్క నదిలేని మాడ్కి 9. కను లద్దమును 
జూచు కాని, యద్దంబు కనులను జూచు బెక్కడనైన గలదె? 


మచ్చుగా ఇచ్చిన ఈ సాదృశ్య వాక్యములు రాజయోగ 
సారమందలి శైలి తలియుటకు చాలును. ఐనను రచనా విశేషము 
మజీింత బాగుగ తెలియుటకు నాలుగైదు వుట్టములు 
ఉదాహృతములగు చున్నవి:- 
విరక్తి మార్గము :- 
ద్వి. “కాయమన్థిరమని కడ గానలేక 

పాయక నంసారబద్ద్భులై మమత 


వదలక కామ్యార్థ వాంభితులగుచు 
మదమత్తు లగుచు దుర్మారంబు నాంది, 


ద్వి. 


విదుషీమణి వెంగమాంబ 51 


మదిలోన నుబ్బి కామ [కోధ లోభ 
మద మోహమత్సరాల్‌ మాటికి బెంచి, 


నంపద గలిగితే సామర్ధ్యమనుచు 
సాంవగు తుచ్చమౌ నుఖమును గోరి, 


కామాంధులై తమ గతి గానలేక 
తఖుగని యీాషణ్యతయవార్థిలోన 


మజఖీమణఖీ మునుగుచు, మమత రెట్టింప 
నాలు బిడ్ధలకని యర్ధంబు గూర్చి, 


కాలంబు నూరక గడువుచు నుండీ, 
యంత కాలము వచ్చినవ్చుడు యముని 


చింత బేయుబు హపింనదే గంది కుంది, 
రూవంబులోబడీ కొన్నాళ్లు కఠిన 


పొపాత్ములగుచు, పపంచంబునందు 
వుట్టుచు గిట్టుచు పారలు చుండెదరు; 


ఇట్టి వుట్టులు, చావులెన్సుంగ వళమె?” 
-వ్రథమ వ్రకరణము 


వెలిలోను లోలోను, వెలియును గాని 
తెలివి తానని చూచు దివ్యశాంతునకు 


ముట్టెల్ల విడుచును, మోక్షంబు గలుగు 
నట్టి జీవన్ముక్తి యెంత జూబినను 


52 


విదుషీమణి వెంగమాంబ 


కాళి గయా [పయాగల నైన లేదు 
దేళ దేళశంబులు తిరిగిన లేదు 


వెలయ నంసారముల్‌ విడిచిన లేదు 
బలు క్రుత్‌పెపానలు వట్టిన లేదు 


శిలల బొమ్మల వూజ చేసిన లేదు 
తలప దిగంబరత్వములలో లేదు 


జడలు దాల్చిన లేదు; నర్వ కాలంబు 
నడవుల దిరిగిన, నలసిన లేదు 


స్తాన దాన నకామ జవముల లేదు 
మౌనంబులను లేదు, మాటల లేదు 


వితరణంబుల లేదు, విద్యల లేదు 
వ్రతములలో లేదు, క్రతువుల లేదు 


మతములలో లేదు, మహిమలో లేదు 
నతతంబు నన్సియు నల్పువారలకు. 


దేవి! నీవివూడు దేహంబుగావు, 
నీవింద్రియంబులు నిజముగా గావు, 


నీవు స్రీయును గావు, నీవు వుడ్దుడవు 
గావు, నవుంనకా కారంబు గావు; 


భావంబు గావు, నభావంబు గావు; 
భావనాతీత నద్హ్రృహ్మంబు నీవ. 
-ద్వితీయ వకరణము 


ద్వి. 


విదుషీమణి వెంగమాంబ 53 


“ఈ ఎద్య కర్షుడింకెవడంటి వేని 
పావన వైరాగ్యపన్లతు లెజిగి 


తలగక మొదటి సాధన చతుష్టయము 
చెలగ నభ్యానంబు. జేనీనవాడు 


శమదమాదులు గల్లి, నద్గురు పాద 
కమలంబులే గతిగా నమ్మువాడు 


కనుల ముందర పరాంగన నిల్సియున్సు 
తను గన్దు తల్లిగా దలచినవాడు 


వరుల విత్తము లగపడిన వీక్షించి, 
యజఖీముజి తనకేల నంటనివాడు 


ఎక్కడి సంసార? మెక్కడ గలుగు? 
నెక్కడ నణగు? నే నెవ్వ? డటంచు 


తను దానె వెదకుచు తన మనంబునను 
పని బూని యీళ్చరార్చణము జేయుచును 


విగత నంకల్పుడై ఎపొత కర్మములు 
తగ నల్పుచును భూతదయ గలవాడు 


నంతతంబును యదృచ్చా లాభమునకు 
నంతసింవుదు, సాధు జనులలో మైత్రి 


శాంత వర్తనముచే నలిపెడువాడు 


ఆత్మవేత్తల నొక్క సారివంచించి, 
'యది దెల్పు మిది దెల్పు మని త్వరపడక 


ర5్‌4ీ 


ద్వి. 


విదుషీమణి వెంగమాంబ 


నదమలుడై ధర్మ మనవరతంబు 
నాత్మలో భావించి యలరెడు వాడు 


కారణ గురుమూర్తి గనునంజ్ఞలోనె 
సారెకు మెలగుచు 'స్వామి! యింకేమి 


శరణంబులేదు; మీచరణ ద్వయంబె 
శరణంబు నాకు నిళ్ళ్చయముగా' ననుచు 


పదరి తా నడుగక, భక్తి యేమజక 
చెదరక శుశ్రూష చేసెడువాడు 


అవనిలో విద్యకు నర్జుడై యుండు.” 
-తృతీయ (వ్రకరణము 


“గదురుతరంబుగ వూజ గొనెడి వా డేడి? 
చిరభక్తితో వూజ సేయువా డేడి? 

నరవి పూజింప పూజా ద్రవ్యమేది? 

యరయగా వాబ్మనసాతీత మగుచు 
నలువొవ్ప నిన్ను ధ్యానము సేయుటెట్లు? 
పాలుపాందగా నర్వ వూర్ణమా నిన్ను 


చెలగి యావాహన సేయుట యెట్లు? 
తలప నర్వమున కాధారమాౌ నీకు 


విహితాననంబు గావించుట యెట్లు? 
నహజమై, న్వచృమై యుండెడి నీకు 


విదుషీమణి వెంగమాంబ 


తనరార నర్హ్య, పాద్యము లిచ్చుటెట్లు? 
మునుకొని పరిశుద్ధముగ నుండు నీకు 


నలర నాచమన మర్చించుట యెట్లు? 
మలినంబు లేక నిర్మలతచే నెవుడు 


వెలుగుచుండెడీ నీకు వేరె తోయమున 
చెలువొప్ప స్హానంబు చేయించుటెట్లు? 


కొమరొప్ప విశ్వాధికుడవైన నీకు 
నమర నీకొక వస్త మర్చించు టెట్లు? 


పాలుపాంద నవయవంబులు లేని నీకు 
వలనొప్ప భూషణావలళి దాల్చుటెట్లు? 
అనఘ! నిర్ణిన్హడ వైయున్సు నీకు 
మొనని వుష్పార్చనమును సేయుటెట్లు? 
నలలితంబుగ నిరంజనుడవెౌ నీకు 
నెలమితో ధూపంబు లిచ్చుట యెట్లు? 


వనజాప్త , చంద్ర, పావముల రూపముల 
నొనరెడు దీపంబు నొనగుట యెట్లు? 


పాలుపార నిత్య తృవ్తుడవైన నీకు 
నలరగ నైవేద్య మర్ప్చించుటెట్టు? 


మొననీ నదానందమున జొక్కు నీకు 
గొనకొని విడెము మక్కువ నిచ్చు టెట్లు? 


ర5్‌ర్‌ 


56 విదుషీమణి వెంగమాంబ 


మురువుగ నాద్యంతములు లేని నీకు 
పరువడి మంత్రపుప్పము నిచ్చుటెట్లు? 
నునిశిత న్వవ్రకాళుడవైన నీకు 

నొనర నీరాజన మొనగుట యెట్లు? 


అనిళ మనంగుడవౌ నీకు భక్తి 
మొనని ప్రదక్షిణమును జేయుటెట్లు? 


వారక యద్వైతవన్తువౌ నీకు 
జేరి ప్రణామంబు జేయుట యెట్లు? 


సారన్వతుల కగోచరుడైన నిన్ను 
ధీరత్వముగ వినుతించుట యెట్లు? 


పాలుపాంద నిళ్చితముగ నుండు నదియె 
నెలవుగ నిన్ను ధ్యానించు [క్రమంబు; 


ఊరక నిష్కియ నుండు చందంబె 


భూరిభక్తిని నిన్ను బూజించు విధము.” 
-తృతీయ ప్రకరణము 


కృష్ణనాటకము 
రాజయోగసారమునకు బిమ్మట ఆమె కృష్ణనాటకము 


రచించినది. దీనికి బాల కృష్ణనాటకమని మజియొక నామము 
కలదు. ఇది యొక యక్షగానము. 


కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తునందు దీని అసమగ్ర 
తాళపత్ర ప్రతియొకటి కలదు. (1566 నెంబరు) 


విదుషీమణి వెంగమాంబ 57 


ఈ నాటకమును గురించి శ్రీ యస్వీ జోగారావు ఇట్లు 
ప్రాయుచున్నారు:- 


“గోపికా కృష్ణ సంవాదము - కృష్ణు డదృవ్యడగుట - గోపికల 
అన్వేషణ - అతడు ప్రసన్నుడై వారలతో జలక్రీడ లాడుట - రాధ 
విరహవేదన - ఆమె గోపాలుని పాలికి చెలికత్తెను బుత్తెంచుట - 
గోపిక లా రాధాసఖిపై గోపించుట - కృష్ణుడు రాధను ప్రసన్నురాలిని 
జేసికొనుట - ఇదీ యిందలి విషయము. రచన యొక మోస్తరు” 


పారిజాతాపహరణము (విష్ణు పారిజాతము) 


కృష్ణనాటకమునకు బిదప ఆమె పారిజాతాపహరణమును 
రచించినది. తరిగొండ వెంగమాంబ రచియించిన తొమ్మిది 
యక్షగానములలో ఇది యొకటి. 


దీనిని గుజీంచి శ్రీ యస్వీ జోగారావు ఇట్లు వ్రాయుచున్నారు:- 


“మదరాను ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారమున 
విష్ణుపారిజాతమను పేర దీని కాగితపు ప్రతి యొకటి (ఆర్‌.నెం. 
1056) గలదు. శివ విలాసము తప్పుగా “శివపారిజాత మని 
వ్యవహృతమైనది. తద్భిన్నత గుర్తింపబడుట కిది విష్ణుపారిజాత 
మైనది. 


ఇది యొక యక్షగానము. సుమారు రెండు వేల గ్రంథము. 
వెంగమ యక్షగాన కృతు లన్నిట పెద్ద దగుటయే కాదు; ప్రథమ 
గణ్యమును. కృష్ణుడు పారిజాతవృక్షమునే తెచ్చెదనని నత్య 
ననునయించి, సుఖించుచున్న ఘట్టముతో నిందలి కథారంభము. 


56 విదుషీమణి వెంగమాంబ 


పూర్వ కథ సంగ్రహముగా ప్రస్తావింపబడినది. కృష్ణు డొకనా 
డొమెను గికురించి కడమ రాణుల గలియ బోవుట - సత్యభామ 
విరహము - సత్యా కృష్ణుల సందేశములు - సంవాదములు - 
సత్యకడకు సరస్వతి కొరవంజియై వచ్చుట - బ్రహ్మ సింగడగుట- 
సత్య తపస్సుచే ప్రియుని ప్రసన్నుని గావించుకొనుట - కృష్ణుడు 
స్వర్గమున కేగుట కొక నెపము కల్పించుకొనుట - నరకాసుర వధ 
కథ అప్పు డనుసంబంధింప బడినది-సందర్భోచితమైన మార్చు - 
తరువాత పారిజాతా పహరణము - ఇంద్రోపేంద్రుల యుద్ధము - 
దివిజ తరువు సత్యభామ పెరటికి దిగగానే సవతుల కయ్యము - 
రుక్మిణి తగవు దీర్చుట - సత్య సవతులకు పారిజాతపు పూల 
వాయనము లిచ్చుట - ఇట్లు పారిజాత కథ బవాుధా 
ప్రపంచింపబడినది. శృంగార హాస్య రసములు వెల్లివిరిసినవి. 
సంభాషణలు చతురముగా, రచన రసోత్తరముగా సాగినవి. 
అవశ్యము లోక ప్రకాశన మొనర్చదగిన కృతులలో నిది యొకటి.” 


శ్రీ రమా పరిణయము 

పారిజాతాపహరణమునకు బదపడి ఆమె రమాపరిణయము 
రచించినది. ఇది పెండ్లిపాట. శ్రీ రమాపరిణయము ద్విపద 
కావ్యము. ఇందు సుమారు ఐదు వందల ద్విపదలు కలవు. సుమారు 
వేయి పంక్తులు గల ఈ కావ్యమున స్వామి కల్యాణపు వేడుకలు 
బువ్వముబంతి యందలి ముచ్చట్లు ముచ్చటగా వర్ణితములయినవి. 
శ్రీవేటూరి ప్రభాకర శాస్త్రి గారు దీనిని “శ్రీ వేంకటేశ్వర లఘు 
కృతులు” అను గ్రంథములో చేర్చి 'ప్రచురించియున్నారు. 


విదుషీమణి వెంగమాంబ క్‌ి 


ఈ కావ్యమున నారాయణుని దేవతలు వివాహము గమ్మని 
ప్రార్ధించుట, నారాయణుడు శేషాచలమున వేంకటేశ్వరుడై వెలసి 
లక్ష్మిని అలమేలు మంగాభిధానమిచ్చి పెండ్లాడుదునని చెప్పి, 
బ్రహ్మాదులను క్షీరాబ్ధికడకు కన్య నడుగబంపుట, వివాహ 
నిశ్చయము, పెండ్లి యేర్చాట్టు, స్వామి కళ్యాణము మున్నగు 
వర్ణనలు కలవు. ఈ వివాహ వర్ణనమున పెండ్లికి తరలి వచ్చుట, 
వరపూజ, మంగళ స్నానము, పుణ్యాహవాచనము, స్నాతక వేద 
వ్రతము, కాశీయాత్ర, కన్యావరణము, మధుపర్క ప్రదానము, కర 
గ్రహణము, సూత్ర ధారణము, అక్షతారోపణము, లాజహోమము, 
బువ్వము బంతి, అలక పాన్చు, శషహామము మున్నగునవి 
వరుసగా వివరింపబడినవి. 


ఇందు బువ్వముబంతి ఘట్టము విపులముగను, ప్రసాద 
హాస్యమిళితముగను ఉన్నది. నీరజోదరుడును, నీలకంఠుడును 
బావా మజదులు-పరియాచక మాడుకొందురు. ఒకరి పాత్రమున 
నొకరు ఎంగిలి వైచికొందురు. ఈ ఘట్టము ముచ్చటగ జదువదగి 
యున్నది:- 


ద్వి. “జలజాక్ష! నీవు మా జలరాళి యింటి 
కలుముల చెలి నిట్లు గ్రైకొన్స కతన 


ననమాన సౌఖ్యంబు లబ్బె నీ కిచట 
పానగ నాకలిదీర భుజియింపవోయి! 


మీన రూపము దాల్చి మెండుగా జలము 
పానంబు జేసినప్పటివలె గాదు, 


60 


విదుషీమణి వెంగమాంబ 


ఈ నిర్మలాన్సంబు లిచ్చట నీవు 
పూని యాకలి దీఐ భుజియింపవోయి! 
పరగ దాబేల్తివె స్వల్ప జంతువుల 
నరుదుగా భక్షించి నటువలె గాదు, 


అలరనీ కుడుములు నతిరసంబులును 
పాలుపాొంద తృప్తిగా భుజియింపవోయి! 


దొరకొని పందివై తుంగ గడ్డలను 
గరగరన్‌ నమలిన క్రెవడీ గాదు, 


కరిజ కాయలు వడల్‌ గారె లిడ్డెనలు 

స 
పారిపారి రుచులుగా భుజియింపవోయి! 
పూని నృసింహు రూవున దైత్యు ర్తక్త 
పానంబు జేసినప్పటి రీతిగాదు, 


తెలివితో నివూడు తేనె పానకము 
నలువొవ్ప నీవు పానము సేయవోయి! 


నలలితంబుగ బ్రహ్మచారి వతముల 
నలసి యీ వణకు, గృహన్ఫుడైనావు; 


విమలాత్మ/ నియమముల్‌ విడిచి 

యీవేళ (బభ్రమదీర నన్సియు భక్షింవవోయి! 
లలిని బ్రహ్మబుషిత్వ రాజబుషిత్త్వ 

ముల గాయవండ్డు నిమ్ముగ మెక్క, దాన 


విదుషీమణి వెంగమాంబ 61 


తనియక వెన్సముద్దలు (ముచ్చిలించి 
తిని, దిగంబరుడవై తిరిగిన నాటి 


బడలిక దీఅ నీ పరమాన్స మెల్ల 
తొడరి నీ వాచేరతో ద్రావవోయి!” 


అని హరుడు అనగా హరి నవ్వి- 

ద్వి. “వన్సగాభరణ! యీ పగిది నా తప్పు 
లెన్ఫెద వెపుడు, నిన్హెలుంగనే నేను? 
చక్కని వునుక కంచంబు చేపట్టి 
యెక్కడెక్కడ బిచ్చమెత్తినగాని 
ఆకలి దీఖక యలనాడు విషము 
గైకొని మెక్కిన కైవడిగాదు, 
ఇవ్వు డీ దివ్యాన్సమిష్టంబుగాను 
మెవ్పుగా భుజియింవు మేము చూడగను, 


మును నీవు ఘనభూతముల నంహరించి, 
దనరారమెక్కి, యంతట నైన గాని 


పరితృప్తి చెందకు పొవనుండైన 
చిరుతొండ భక్తుని శివీవు మాంసము 


భక్షించినటుగాదు, బవురుబుల్‌ గాను 
భక్షీంచు మివ్టు డీ భక్ష్యంబులన్ని. 


అనలుని కంటిలో నణచి యున్నావు 
గనుక నీ కాకలి ఘనముగా నుండు; 


62 విదుషీమణి వెంగమాంబ 


కావున నిబ్బోట గల పదార్థములు 
నీవె బోసేయుము నేడు నిగ్గేల? 


ఎల్ల వారెడుగ నీ వీడిగ దాని 
కల్లు కుండను [ముచ్చుగతి డౌగినావు, 


గాన మాలిన్యంబు గల దది పాయు; 
వూని మాయెంగిలివ్పుడు నీవు గుడువు.” 


అని భుక్త శేషాన్నము అతడు ఆరగించు కనకపాత్రలో వైచెను. 
శంకరుడు అది చూచి - 


ద్వి. “తోయజనయన! క్షుత్తుకు. దాళలేక 
బోయదానెంగిలి బోసేసినావు, 


కావున దోషంబుగల, దది పాయు; 
నీవు నాయెంగిలి నే డారగించు.” 


అని హరి పల్లెరమందు తన భుక్తశేషమును వేసెను. 


“నా సోదరి యైన పార్వతి మొగము చూచి నీ గౌరవము 
నిలుపుచున్నానని నారాయణుడు అనును. నా సోదరి యైన 
లక్ష్మి మొగము చూచి నీ గౌరవము నిలుపుచున్నానని శంకరుడు 
అనును. ఈ మేలమాడుటలు ఇట్లు సాగుచుండగా, హరిభుక్త 
శేషాన్న భక్ష్యములు గైకొని పార్వతి యచటి పంక్షివారి కందథీకిని 
వడ్డించును. సాగర పత్నులయిన యమున, తుంగభద్రలు వడ్డెన 
లోనికి వచ్చెదరు. వియ్యాలవారిలో సరసోక్తులు మిన్ను ముట్టును. 
మగ పెల్లివారు అడు పెళ్లివారిని- 


విదుషీమణి వెంగమాంబ 63 
ద్వి. “ఉవ్వు కప్పలు చేపలుండు మీయింట 
తవ్పక ఘన పదార్థంబు లెక్కడివి?” 
అని మేలమాడగా, అడుపెల్లివారు మగపెల్లివారిని- 


ద్వి. “ఉవ్వుతో నంతతంబూరుచున్పట్టి 
కప్పలు చేపలు గలవంటి నిచట 


చెలియ! మీయన్లుకు శేషాద్రిమీద 
కలిగియున్నవి వడ్డి కానులు గనుక, 


పేరైన చేరెడు బియ్యమన్నంబు, 
సారమింవుగ లేని చప్పిడన్నంబు, 


కాటుపోయిన పంటి గంజి సాదంబు 
మేటిగా బోసేనీ మెరయుచునుండు; 


అటువంటి వారికీ యలరు దివ్యాన్త 
మెటువలె సైరించు? నిది యేల చాలు; 


మిప్పుడు మీ యన్స కిది చాలదంటె 
తెప్పింతునా మంచి తిరువణాచాఖు?” 


అని కేరడము జేయుదురు. 


బువ్వముబంతి తరువాత అలక. పేరటాండ్రు లక్ష్మిని మగని 
అలుక తీర్చమని హెచ్చరించెదరు. అప్పుడు లక్ష్మి 'కిలికించి 
తాపాంగ కించి దానమిత యగుచు నాయకుని యలుక దీర్చును. 


వివాహానంతరము లక్ష్మిని నారాయణుడు తల్లిదండ్రులతో 
పంపడు. అప్పుడు సాగరుడు - 


64 


ద్వి. 


విదుషీమణి వెంగమాంబ 


“ఈ పని బిడ్డ నిందిరవుగా నుంచి, 
యీ వట్లబోను కా శ్లెట్లాడుమాకు? 


మా యింట నాటలే మరగిన యబల 
మీ యింట జనులలో మెలగ నెట్లోపు? 


చాల(దల్లుల చెంత చనవుగా నుండు 
నీ లేమ భయభక్తు లెరుగునే యివుడు?” 


ఇట్లు కొంతసేపు ఆందోళితుడై కూతు నత్తింట విడిచి 


వెళ్లుటకు నిశ్చయించుకొని, అమెకు ఇట్లు హితోపదేశము 
చేయును: 


ద్వి. “పరగ గాంతలకెల్ల వతిభక్తి దక్క 


నిరతంబు మజఖీయొక్క నియమంబు గలదె? 


వర పతివ్రతలైైన వనితకు జగము 
కరతలామలకంబుగా గౌనవచ్చు; 


కావున పతిభక్తి ఘనముగా నాత్మ 
భావించి, నీవు నీతి. గొల్చియుండు.” 


ఆ యీ పట్టులందు వెంగమాంబ తన స్త్రీ హృదయమును 


లెన్సగా ప్రదర్శించినది. 


“పకపక నవ్వు, “బుస్సు బుస్సున అల్క), “నీళ్లలో ముంచు 


పాలలో ముంచు నీ భార మీ మీది - మున్నగు పలుకుబళ్లతో 
ఇందలి శైలి సులభ సుందరముగా ఉన్నది. 


విదుషీమణి వెంగమాంబ 65 


“రమాపరిణయము' అను ఈ పెండ్లి పాటను కాకు స్త్రీలోయందు 
తత్త్వజ్ఞానమును పెంపాందించుటకు ఆమె న్రీలకొఅకు 
అనేకములగు పాటలు, పదములు వ్రాసినది. 


చెంచునాటకము 


రమా పరిణయమునకు దరువాత ఆమె చెంచునాటకమును 
రచించినది. ఈ గ్రంథమును గుఠించి శ్రీ యస్వీ జోగారావు 
ఇట్లు వ్రాయుచున్నారు :- 


“ఇది అమెరికన్‌ డైమండు ముద్రాక్షరశాల ప్రచురణ. 
మదరాసు 1927. ఇందలి గ్రంథాంత ద్విపదలో వెంగమాంబ 
తల్లి గంగాంబయని కలదు. ఈ ముద్రణము నిర్జుష్టమైనది కాదు. 
అది కాక, కడమ గ్రంథములందెల్ల మంగమాంబ యనియే 
గలదు. అదియే గ్రాహ్యము. 


చెంచులక్ష్మి చెల్లెలు తన ప్రియుని వెదకి కొనుచు బావగారి 
భవనపు చాయలకు వచ్చును. అట తిరుమల వేంకటేశ్వరస్వామి 
ద్వారపాలకులచే పృచ్ళింపబడి, చెంచెత తన చరిత్ర, తనవారి చరిత్ర 
యావత్తు ఏకరువు పెట్టును. తరువాత నీమె ప్రియుడు 
చెంచునాయుడు వచ్చినాడు. అతనితో వాదులాట అయిన 
తరువాత, చెంచెత బుడుత నతని కప్పగించి వేటకు బోవును. ఆమె 
తిరిగి వచ్చుసరికి చెంచునాయని బెదరించి, యొక పులి యా శిశువు 
నెత్తుకొని పోవును. చెంచెత యంగలార్చి యార్చి, చివరికీ 
శ్రీవేంకటేశ్వరునకు మొక్కుకొని శిశువును బడయును. ఇందు 
చెంచుల కులాచారములు చక్కగా వివరింపబడినవి. చెంచెత 
పుత్రశోక ఘట్టము హృదయము నుదిలగొను నట్టిది.” 


66 విదుషీమణి వెంగమాంబ 


కృష్ణమంజరి 


చెంచునాటకమునకు దరువాత ఆమె కృష్ణ మంజరి 
రచించినది. 


తత్త్వమును బోధించు ఆమె పదములలో “కృష్ణమంజరి 
యొకటి. ఇందు నూట నలుబది నాలుగు ద్విపద మంజరులు 
కలవు. శతక కవుల చరిత్రకారుడు దీనిని శతకమన వచ్చు 
ననుచున్నాడు. ఈ కావ్యధోరణి తెలిసికొనుటకు గొన్ని పంక్తులు:- 


“నీవు నాస్వామివి నీ సొమ్ము నేను, 
కావున బాధ్యమెక్కడ బోదు కృష్ణ! 
శేష భూతను నేను, శేషివి నీవు, 
కావున బాధ్యమెక్కడ6 బోదు రృష్ణ! 
పావనుండవు నీవు, పతితుండ నేను, 
కావున బాధ్యమెక్కడం బోదు కృష్ణ! 
నీవు బాధ్యుడవని నే నిన్హినాళ్లు 
కనలేకపోతిని క్రమముగా తృష్ణ” 


శేషభూతుడు- శేషి - స్వామి - సామ్ము. ఇట్లు అతీత 
విషయములతో అభివర్ణించుటే కాక, శ్రీకృష్ణుని రూప కల్పనము 
చేయుచు ఆమె ఇట్లభివర్ణించుచున్నది :- 


ద్వి. “కనకరత్స ప్రభాకలిత మైనట్టి 
నురుబిర మకుటంబు. జూవవే కృష్ణ! 


తళ్ళుకైన కుటిల కుంతల యుక్తమైన 
సలలిత ఫాల దేశముంజూవు కృష్ణ! 


విదుషీమణి వెంగమాంబ 67 


నుందర (భూలతాళోభితంబైన 
కనుగవ బెళుకు చక్కగ జూవు రృష్ణ/ 


ముదిరిన సంపెంగ మొగ్గక్రవడీని 
ఠకమనీయమగు నాసికము. జూవు కృష్ణ! 


నిరుపమ కుంద సన్సిభ దంతచయము 
రమణీయ బింబాధరము. జూపు కృష్ణ! 


మెఖ్లుగైన కురికురి మీసంబులమర 
సొగసైన చుబుకంబు. జూవవే కృష్ణ! 


పలుమజు నీరుల జొంపము లీనుచున్ల 
చెక్కుటద్ధములు మచ్చిక జూవు కృష్ణ! 
మకర కుండలయుగ మణీగణ కలిత 
గండభాగములు తక్కక చూపవు కృష్ణ! 
ఇన్సి చిహ్హంబుల కిరవైన వదన 
పరివూర్హ చంద్ర బింబము. జూవు కృష్ణ/ 
శంఖ చరక గదాబ్బ సహితంబులగుచు 
నొనరు చతుర్చాహువుల. జూవు కృష్ణ! 
కౌన్తుభమణీహోర కలితమై కంజు 
నిభమైన కంఠంబు నెజీ/ జూపు రృష్ణ! 


నిన్తుగా వనమాల, శ్రీ వత్సములకు 
నదనమైనట్టి వక్షము. జూవు కృష్ణ! 


68 


ద్వి. 


విదుషీమణి వెంగమాంబ 


బ్రహ్మాండభాండముల్‌ బహు కోటులుండ 
నూక్ష్యమౌ నుదర మచ్చుగం జూవు కృష్ణ! 
పలుమటజు విశ్వకల్పన సేయు (బ్రహ్మ 
నదనమౌ నాభి కంజము జూవు కృష్ణ! 
అనుపమ మణి మేఖలావృతంబైన 
మృగపమధ్యమును నెమ్మిని. జూవు కృష్ణః! 
కనకాంబరాబద్ధ కలితోరుకాంతి 

మయమైన యూరు యుగ్మంబు. జూవు కృష్ణ! 


అంబుధి కన్యకా హస్తోవచార 


లలితమైనట్టి జంఘల. జూవు కృష్ణ! 


బ్రహ్మ రుద్రాది దిక్సతులైనవారు 
మొక్క నొప్పగు పాదములు చూవు కృష్ణ! 


గంగాతరంగ నంగత వామపాద 
భానురాంగుష్ణ్ట మేర్చడ జూవు కృష్ణ/” 
ఈ కావ్యమునకు ఆమె ఫలశ్రుతిని ఇట్లు చెప్పుచున్నది: 


“ఇది కృష్ణ జపతుల్య మిది మోక్షదంబు 
శిష్టులై యిది పఠించిన వారికెల్ల 


మొనసి కామ్యార్ధముల్‌ మున్నిచ్చి,తుదను 
పరమపదం బిచ్చు బాలకృష్ణుండు.” 


విదుషీమణి వెంగమాంబ 69 


“యాదృశీ భావనా యత్ర సిద్ధి ర్భృవతి తాదృ్భశీ', 'కపి కిశోర 
న్యాయము, “మార్జాల కిశోర న్యాయము' - మున్నగు సంస్కృతో 
క్తులతో, పసందైన తెనుగు పలుకుబళ్లతో ఇందలి శైలి సొంపుగా 
ఉన్నది. 


దీనిని 1913 సం॥ లో శ్రీ రెంటాల వెంకట సుబ్బారావు 
“స్మరణానందము' అను గ్రంథమున చేర్చి ప్రచురించియున్నారు. 


రుక్కిణీ నాటకము 


కృష్ణమంజరికి పిమ్మట ఆమె రుక్మిణీ నాటకమును రచించినది. 
ఈ యక్షగానము నేడు దొరకకున్నది. 


గోపికా నాటకము 


రుక్మిణీ నాటకమునకు దరువాత ఆమె గోపికా నాటకమును 
రచించినది. ఈ యక్షగానము నేడు దొరకకున్నది. 


భఖాగవతము 


కృష్ణజీవితమునకు సంబంధించిన ఈ నాటకముల 
తరువాత, తరిగొండ వెంగమాంబ కృష్ణజీవితమును విపులముగ 
కథించు భాగవతమును రచించినది. భాగవతమును, వేంకటాచల 
మాహాత్మ్యమును ఆమె రచియించిన గ్రంథములలో మిక్కిలి 
పెద్దవి, ఉత్కృష్టమైనవి. 

భాగవతమునందలి ద్వాదశ స్కంధములును తాను ద్విపద 
కావ్యముగా రచియించినట్లు వేంకటాచల మాహాత్మ్యమున ఆమె 
యిట్లు చెప్పుచున్నది:- 

6 


70 విదుషీమణి వెంగమాంబ 


*.. భాగవతపురాణ మమర నే ద్విపద కావ్యంబుగాను 
ద్వాదళ న్కంధముల్‌ తగ జెప్పి హరికీ నమర్చించి...... 


శ్రి 


తరిగొండ వెంగమాంబ ద్విపద భాగవతమునందలి అలు 
స్కంధముల ప్రతి మదరాసు నందలి ప్రాచ్య లిఖిత పుస్తక 
భాండాగారమున గలదు. ఈ గ్రంథకర్త గృహలక్ష్మి పత్రికకు 
నంపాదకుడుగా ఉన్నవుడు 1931వ నంవత్సరమున 
ఈ భాగవతమును అ పత్రికలో భాగములుగ ప్రచురించుటకు 
ప్రారంభము చేసెను. ఆ ప్రచురణము కొద్ది మాసములు సాగిన 
తరువాత కారణాంతరములచే నిలిచిపోయినది. 


ఈ భాగవతము ద్వాదళ నృంధములును సేకరించి 
ప్రచురణార్థము చిత్రాడ ఆంధ్ర గ్రంథ పరిశోధకమండలి వారికి 
పంపియున్నామని కవి పండితులు, మిత్రులు ఐన శ్రీవేదము 
వేంకట కృష్ణ శర్మ చెప్పుచున్నారు. చిత్రాడవారును ఆ గ్రంథమును 
ప్రచురించినట్లు కనిపించదు. 


1948వ సంవత్సరమున బెంగుళూరు నుండి శ్రీ వెల్లలూరు 
వేంకట రాఘవశర్మ (ఎం.ఓ. ఎల్‌) సంపాదకత్వమున వెలువడిన 
సాంస్కృతిక మాస పత్రిక “ప్రశాంతి యందు ఈ భాగవతము 
మాస క్రమమున కొంత ప్రచురణ మందినది. కాని ఆ ప్రచురణము 
కూడ తుదముట్టినట్టు కనిపించదు. గ్రంథ ప్రచురణమునకు 
సాగిన పయి మూడు ప్రయత్నములును తుదముట్ట లేదు. ఇది 
ముద్రింపదగిన ఉత్తమ కావ్యము. 


భాగవతము రచింపవలసిన విధానమును చిన్నికృష్ణుడు 
ఆమె కిట్లు చెప్పినట్లు కలదు:- 


విదుషీమణి వెంగమాంబ 71 


ద్వి. “ఘమనతరంబైన భాగవతంబునందు 
మొననిన తత్తార్థములను బామరులు 


తెలియలే్తేరటు గాన తేటగా తత్త్వ 
ములనెల్ల నంక్షేపముగ రచియించి, 


హరి పరాక్రమములు, హరి విహారములు 
వారియవతారముల్‌ , హరి మహత్ష్వంబు 


పాలుపాంద విస్తరింపుము నీవటంచు” 


తత్త్వార్ధములు గల భాగములను సంక్షేపింప సంకల్పించినది. 
రాజయోగసారము రచియించిన నాటికిని, భాగవతము 
రచియించునాటికిని ఆమె చిత్తవృత్తిలో వచ్చిన మార్చు ఇందువలన 
తేటతెల్లమగుచున్నది. రాజయోగసార మందలి విషయము కూడ 
భాగవతములోనిదే. అది రచియించునాటికి ఆమె దృష్టి రాజయోగాది 
వేదాంత విషయము లందు ఎక్కువగా లగ్నమై యుండెను. 


ఇప్పు డామె బుద్ధి బాగుగ పరిణతి చెందినది. ఆమెకు 
ఇప్పుడు విశ్వశ్రేయో దృష్టి కలిగినది. పామరులకు భాగవతము 
నందలి హరి మాహాత్యమును చెప్పుటయే ఇప్పటి అమె ప్రధాన 
లక్ష్యము. అ లక్ష్యముతోడనే ఆమె భాగవతమును ద్విపదగా 
సులభ్యైలిలో రచియించినది. 


గ్రంథాదిని ఆమె ఇష్టదేవతాది (ప్రార్ధనము ఇట్లు చేసినది:- 


ద్వి. “శ్రీగణవతిని శ్రీక్షేత్ర పాలకుని 
నాగమ నంవేద్యు నతిభక్తి. గొలిబి, 


72 


విదుషీమణి వెంగమాంబ 


వరగ నందవరీక వరకులంబిలను 
సారంబుగా బోచు చౌడాంబ. దలచి, 


వరున నూర్యాది నవ గ్రహంబులకు 
మురువార కరములు ముకుళించి (మొక్కి, 
మేల్సుక్రె వ్యాన వాల్మీక్యాదులైన 

లాలిత కవులను లక్ష్య మందుంచి, 


సర్వ మతాచార్య సముదయంబులను 
నర్వ వండితులను జూలకీర్తించి, 


నకల నన్నౌనుల, నకల దేవతల, 
నకల యోగీందుల చరణముల్‌ కొలిచి, 


యురుఖభక్తి నాంజనేయుని, నారదాది 
వరభాగవతులను వరున సేవించి, 

వరగ నవ ప్రజా (తుల, వాణీళు 
నిరవాందగా నుతియింవుచు, మరియు 


జగతి ననంత విపష్వళ్టేన ముఖ్యు 
లగు నిత్యముక్తుల నాత్మ భావించి, 


నాయిప్ట దైవమై నన్ను నంతతము 
బాయకున్సటువంటి పట్టాభిరాము 


ఎ(గ్రహంబాత్మలో వీక్షించి, విద్య 
కగ్రేనరుండైన వాయముఖు. బొగడీ 


విదుషీమణి వెంగమాంబ 73 


శ్రీవరాహస్వామి శ్రీ పాదములను 
భావించి మది నుంచి, (ప్రావుగా నెంచి, 


శ్రీ మానినీలోలు శృంగారలీలు 
హేమ భాస్వరచేలు నిభూూజపాలు 


కమలజనుత ళీలు కరుణఖాలవాలు 
నమిత శీర్తి విశాలు నఖిలైక మూలు 


బహు దనుజ విఫాలు భవభయోన్మోలు 
మహితకాంతి కపోలు మధుర వాగ్దాలు 


కలికలుష విదారు కనకాద్రి ధీరు 
జలనిధి గంభీరు జగదేక వీరు 


గురుశేషగిరివాను కోమలవోను 
చిరతర నువిలాను శ్రీ శ్రీనివాను 


యదుకులాంబుధి సోము నంబుదళశ్యాము 
నదమల గుణధాము నంపూర్ణ కాము 


నరసముని స్తోము జగదభిరాము 
తరిగొండవురి ధాము తారకనాము ” 
- బ్రభమన్కంధము. 
భాగవత ్రాశస్త్యమును ఆమె ఇట్లు చెప్పుచున్నది:- 


ద్వి. “రమణీయ మత్స్య వురాణంబులోన 
నమరంగా గాయత్రి నధికరింపుచును 


74 


విదుషీమణి వెంగమాంబ 
జనులకు ధర్మ విస్తారంబు, వృత్రు 
డనెడు దైత్యుని ద్రుంచినట్టి దోషంబు 
పరిహారమెందు జెప్పంబడు, నదియె 
వరుసగా శ్రీ భాగవతమండ్రు బుధులు. 
వలనొప్ప నీభాగవత వురాణమును 
వెలసిన భ్త్తోతో వినగోడుచున్ల 
వారి చిత్తములకు వారిజోదరుడు 
శ్రీరమాధీళుండు చబిక్కును గాక, 
తక్క్‌న శాస్తముల్‌ తామెన్సి వినిన 
జిక్కడు విష్ణుండు చిత్తవల్లులకు, 
గనుక భాగవత ముత్కంఠ దీపింప 
వినగోరు మనుజులు విమల వర్తనులు. 
తాపత్రయము నందు దగులక నుఖద 
మై పరమార్థమైనట్టి వస్తువును 
కనుగొనవచ్చు భాగవతంబునందు, 
ఘనతరమగు వేద కల్పవృక్ష్తమున 
ప్రకట భాగవతాఖ్య ఫల ముద్భవించి, 
శుకముఖమ్మున జాతె నుధయుం దదమృత 
రనమును గ్రోలి, నీరన కర్మఫలము 
నసమాన మతి వీడు నతడు ధన్యుండు.” 

- ప్రథమ న్కంధము 


విదుషీమణి వెంగమాంబ 75 


పురాణ ప్రసిద్ధమైన నైమిశౌరణ్యమును ఆమె యిట్లు 
వర్ణించుచున్నది:- 
ద్వి. “మందార జంబీర మన్మథ వకుళ 

కుంద చందన సాల కురవక గక్రముఠక 


వట బిల్వ బదరి కాళ్ళుత్డ మాలూర 
ఠకుటజ హింతాళ తక్కోల తమాల 


నారికేళార్డున నారంగ పనన 
పారిజాతాళోక పాటలీ తిలక 

కదళికా ప్రముఖ వృక్షంబు లెల్లవుడు 
పొదువుగా చిగిరించి, వూచి, ఫలించి, 
వలనొప్ప నందన వనము చందమున 
కరలకాలమును చల్లగా నొవ్చుబుండు; 
శుక పిక ప్రముఖ పక్షులు కొని చెలగి 
ప్రకట సత్ళల రసపానంబు జేని, 


పక్షీంద్ర తతితోడ బలనీ మదించి, 
వృక్ష రాజములపై విహరింవుచుండు; 


ప్రవిమల మునులు తప్పక నాచరించు 
సవనార్గి దూమంబు జలదంబటంచు, 


వెలయ హోతలు సేయు వేదఘోషంబు 
జలద గర్జనము నిళ్చయముగా ననుచు, 


76 


విదుషీమణి వెంగమాంబ 


వారళ కేకారవములు గావించు; 
గౌరవంబెనగ రెక్కలు విప్పి విప్పి, 


లాలిత వర్ధశాలల చుట్టు నిలిచి, 
నీలకంఠంబులు నృత్తముల్‌ నలువు; 


వంకజాకరముల వజ్జల వ్రాలి 
పొంకంబులైన వుప్పాడీ కుప్పలందు 


ఒప్పుగాం జేరి సముజ్ఞుల గతుల 

నవ్పుడవ్రుడు హంనలాడుచు నుండు; 
మొననీ రామాయణమ్ములు వపఠింవుచును, 
మునుల కర్థములకు ముదము నిచ్చుచును, 


వన్సై కెక్క్‌న యజ్ఞ వాటంబులందు 
క్రన్సన నళులు యుంకారముల్‌ సేయు; 


తిరములై యచ్చట ధేనువుల్‌, వులులు 
కరిరాజ బృందముల్‌ , కంఠీరవములు 


మొదలైన బహు మృగములు జాతివైర 
మదములల వీడీ నమ్మత విహారముల 


వరునగా నందందు వర్తింవుచుండు; 
పరమపావన తీర్ధ వటల మచ్చోట 


నమర గంగా ప్రవాహంబు చందమున 
నమలమై యఘముల హరియింపవుచుండు; 


విదుషిమణి వెంగమాంబ 77 


బలు సెలయేర్ల దిబ్బల కొండచణుల 
లలిమించు కందమూల ఫలాదు లెవుడు 


గలుగు; నీ కాల మా కాలంబు ననక 
పొలుపగుచుండి, యెవ్పుడు నుగంధంబు 


భూరి దిగంతంబుల నిండుచుండు,; 
నారూఢి నా నైమి శారణఖ్య భూమి.” 
- వ్రథమ న్కృంధము 


మాధవుని మహనీయ ప్రభావమును సూతుని వద్ద మును 
లిట్లని కొనియాడినట్ట్లు వెంగమాంబ వచియింపుచున్నది:- 
ద్వి. “తాపసోత్తమ! యిది తథ్యమెట్లనిన 

శ్రీపతి లీలా వోేేషంబు లనెడి 

ఘన సుధా దృష్టిచే గాక తదన్య 

మనగ గల్గిన సాధనాంతరం బనెడీ 


మంచుచే నంతాపమాయానలంబు 
చంచలింపక నేల చల్లారిపోవు? 


హరినామ కథన దావార్గీచే ఘోర 
తర పాప విపీనాళి ద్ధంబు గొదె? 


వనజాక్షు దర్భన వాయువుచేత 
జనవె దుస్తర దుఃఖ జలద మాలికలు? 


నడర విష్ణుధ్యాన వార్యక్ష పటిమ 
మడియవె నంతావ మద గజేంద్రములు? 


78 


హా 


విదుషీమణి వెంగమాంబ 


వరకృష్ణ లీలాశ్రవణ భానుదీప్తి 
నరుగదె ఘోర మాయాంధరకారంబు? 


నరహరి పద భక్తి నావచే విపుల 
తరభవూంభోధి. దరియింపరాదె?” 
- ప్రథమన్కంధము 


ఈ ఘట్టము నందలి పోతరాజు పద్యములను తిలకింపుడు:- 


వరగోవింద కథా సుధారస మహావర్లోరుధారాపరం 
వరలంగాక బుధేంద్రచం[ద! యితరోపాయానుర్తక్తిం బవి 
న్తర దుర్దాంత దురంత దున్సహజనున్సంభావితానేక దు 
న్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలం బాజునే? 


“హరినామ కథన దావానల జ్వాలచే! 

గాలవే ఘోరాఘ కాననములు? 
వైతుంఠదర్భన వాయు నంఘంబుచే. 

దొలగవే భవ దుఃఖ తోయదములు? 
కమలనాభ ధ్యాన కంఠలీరవంబుచే! 

గూలవే సంతాప కుంజరములు? 
నారాయణస్మరణ ప్రభాకరదీప్తి 

దీఅవే షడ్వర్గ తిమిర తతులు? 


నలిన నయన భక్తి నావచే గార నం 
సార జలధి దాటి చనగరాదు; 

వేయు నేల మాకు? విష్ణ వ్రభావంబు 
దెలువవయ్య నూత! ధీ నమేత/” 


విదుషీమణి వెంగమాంబ 79 


పోతరాజు ఉగ్ర సుందరశైలిలో తెలిపిన విషయములను 
వెంగమాంబ సులభ సుందర్జూలిలో తెలిపినది. భాగవతము ద్వాదశ 
స్కంధములును ఆమె యీ విధముననే పోతరాజు భావములను 
పుణికి పుచ్చుకొనుచు, స్రీలకు, పామరులకు తెలియునట్లు తేట 
తెనుగున చెప్పినది. 


కృత్యాదిని ఈ పద్ధతిని ఆమె ప్రకటించియే యున్నది:- 


ద్వి. “ఆనాడు పోతరాజాత్మయందుండీ 
నానార్థ సొర నిర్ణయ వాక్యములను 


బలికీంచినటువంటి పట్టాభిరాము 
డలర నామీద నే డభిమానముంచి, 


చెలువొవ్ప నెవుడు నాజిహ్వూ యందుండీ 
పలికించినటుల నే/బల్కి తతృృతిని... | 


నాడు పోతరాజును పలికించిన రామభద్రుడే నేడు తనను 
కూడ పలికించుచున్నాడని ఆమె చెప్పుచున్నది. పోతరాజు వివిధ 
పద్య గద్యములలో చెప్పిన భావములను ఆమె పొంకముగ 
ద్విపదలో ఇమిడ్చి చెప్పినది. 

పోతరాజు భాగవతము నుండియు, వెంగమాంబ భాగవతము 
నుండియు ఒక ఘట్టమును తీసికొని, ఒక ఉదుటున చదివితిమేని 
ఈ సంగతి తేటతెల్లమగును. 


ప్రథమ స్కంధములోని అశ్వత్థామ పరాభవ ఘట్టమును 
పోతరాజును, వెంగమాంబయు ఎట్లు నడపిరో చూతము:- 


80 విదుషీమణి వెంగమాంబ 


పోతరాజురచన 


వ. భీము గదాఘాతంబున దుర్యోధనుండు దొడలు విజీగి కూలిన 
నళ్వత్థామ దుర్యోధనునకుం బ్రియంబు సేయువాడ్రై, 
నిదురపోవు దద్రౌవదీ వుత్రుల శిరంబులు ఖండీంచి తెచ్చి 
నమర్చించె; నది (గూరకర్మంబని లోకులు నిందింతురు. 


ఉ.బాలుర చావు కర్ణముల బడ్డ గలంగి, యలంగి యోరువం 
జాలక బాప్పతోయకణజాలము చెక్కుల రాల నేడ్సీ పాం 
చాల తనూజ నేలంబడీ జాలి బడం,గని యెత్తి మంజువా 
చాలత జూవుచుం, జికురజాలము దువ్వుచు గ్రీడి యిట్లనున్‌. 


మ.ధరణీశాత్మజు వీవు, నీకు వగవన్‌ ధర్మంబె? యాద్రౌణి ని 
ష్కరుణుండై విదళించె బాలకుల, మద్గాండీవ నిర్ముక్త భీ 
కర బాణంబుల నేడు వాని శిరమున్‌ ఖండీంచి నే దెత్తుం ద 
చృిరముంద్రొక్కీ జలంబు లాడు మిచటన్‌ శీతాంచబింబాననా! 


వ. అని యిట్లాడంబటీబి, తనకు మిత్రుండును, సారథియునైన 
హరి మేలనుచుండం గవచంబు దొడిగి, గాండీవంబు ధరించి, 
కపిధద్యజుండై గురుసుతుని వెంట రథంబు. దోలించిన. 


శా.తన్సుం జం పెదనంచు వచ్చు విజయున్‌ దర్శించి, తద్దాణీ యా 
వన్నుండై శిటువాంత గావున నిజప్రాణోచ్చ బాజెన్‌ వడిన్‌; 
మున్నా బ్రహ్మ మృగాకృతిం దనయకున్‌ మోహించి క్రీడింప, నా 
సన్ఫుండౌ హరు( జూచి పాఖుపగిదిన్‌ సర్వేంద్రియ భ్రాంతితోన్‌. 


వ. ఇట్లోవినంత దూరంబు బరువిడీ, వెనుకల జూచి రథ 
తురగంబు లలయుట దెలినీ, నిలిచి ప్రాణరక్షణంబునకు 


విదుషీమణి వెంగమాంబ 81 


నొండుపాయంబు లేమి నిళ్ళృయించి, జలంబుల వార్చి, 
(ోణనందనుండు నమాహిత బిత్తుండై వ్రయోగంబ కాని 
యుపనసంహారంబు నేరరయుం బ్రాణనంరక్షణార్థంబు పార్టుని 
మీద బ్రహ్మ ళిరోనామకొన్తంబుం బ్రయోగించిన, నది ప్రచండ 
తేజంబున దిగంతరాళంబు నిండి (ప్రాణభయంకరమై తోచిన, 
హరికి నర్జునుం డిట్లనియె. 


క ఇది యొక తేజము భూమియు! 
జదలును, దిక్కులును నిండీ నర్వంఠషమై 
యెద్యురై వచ్చుచునున్నది 
విదితముగా నెజుగ6 జెవ్పవే దేవేశా! 


వ. అనిన హరి యిట్లనియె. 


శా. జిహ్మత్వంబునం బాఖీ ద్రోణజుడు దుళ్ళీలుండు (పాణేచ్చమై 
బ్రహ్మాస్త్రం బదె యేసె, వచ్చె నిది తద్పాణాగ్జి బీభత్స. నీ 
బ్రవ్మోస్తంబున గాని దీని మరలింపన్‌ రాదు; నంహార మీ 
బ్రవ్మోపత్య మెజుంగ/ డేయుము వడిన్‌ బ్రవ్మోస్తమున్‌ దీనిపై. 


వ. అనిన నర్జునుండు జలంబుల వార్చి హరికింబ్రదక్షీణంబు 
వచ్చి, (ోణనందనుండేనీన (బ్రవ్మోన్తంబు మీదం దన 
బ్రవ్మోస్తంబుం బ్రయోగించిన. 


మ.అవని వ్యోమములందు నిండి తమలో నా రెండు బ్రవ్మోస్తముల్‌ 
రవి వహ్హిద్యుతి. బోరుచుం బ్రిభువన త్రానంబు గావింవగా, 
వివళ భ్రాంతి యుగాంతమో? యని ప్రజల్‌ వీక్షింష నా వేళ మా 
ధవునాజ్ఞన్‌ విజయుండు చేసె విశఖద్వంద్వోపనంవోరమున్‌. 


82 విదుషీమణి వెంగమాంబ 


వ. ఇ ట్లస్తదయంబు నుపనంహారించి, ధనంజయుండు 
టబోణనందనుంగూడ నరిగి పట్టుకొని, రోషారుణితలోచనుండై 
యాజ్ఞీకుండు రజ్జువునం బళవు( గట్టిన చందంబున బంధించి, 
శిబిరంబు కడకుం గొని చని హింసింతునని తిగిచినం, జూచి 
హరి యిట్లనియె. 


ఉ.మాఖు పడంగలేని యనమర్థుల నుస్తుల నస్తవిద్యలం 
దేఅని పిన్సపాపల వధించె నిళీభమునందు ' గ్రూరుడై; 
పాజుడె వీడు పాతకుడు! (ప్రాణ భయంబున వెచ్చ నూర్చుచుం 
బాథెడి; వీని/గావుము కృపామతి నర్డున! పొాపవర్డనా! 


చ. వెఐచిన వాని, దైన్యమున వేదుజు నొందిన వాని, నిద్రమై 
మటథచిన వాని, సౌొఖ్యమున మద్యము ద్రావిన వాని, భగ్బుడై 
వపజచిన వాని, సాధు జడభావము వానినిం గావుమంచు నా 
చజచినవాని, గామినుల6 జంవుట ధర్మము గాదు ఫల్గునా, 


శాన్వప్రాణంబుల నెవ్వడేని గరుణఖానంగంబు చాలించి య 
న్య ప్రాణంబుల చేత రక్షణము చేయున్‌ వాడధోలోక దుః 
ఖ ప్రావుండగు, రాజదండమున నత్కల్యాణుడె నైన నీ 
వివ్రం దండితుంజేయ నేటికి? మహావిభ్రాంతిచే నుండగన్‌. 


వ. అని యివ్విధంబున గృష్టుం డానతిచ్చిన ధర్మంబు దలంచి 
బంవక్క ద్రువదరాజు వుత్రికిం దన జేసిన ప్రతిజ్ఞం దలంచి 
బద్భుండ్రైన గురునందనుం దోడ్కోని, కృష్ణుండు సారథ్యంబు 
సేయ ళిబిరంబు కడకు వచ్చి. 


విదుషీమణి వెంగమాంబ 83 


క నురరాజనుతుడు నూపెను 
దురవధినుతశోకయుతకు ద్రువదుని నుతకున్‌ 
వరిచలితాంగ శ్రేణిన్‌ 
వరుషమవోపాళబద్ధ (ప్రాఖీన్‌ ద్రౌణిన్‌: 


వ. ఇట్లర్జునుండు దెచ్చి బూవీన బాలవధ జనిత లజ్జా 
పరాబ్ముఖుండ్రెన రపి రొడుకుం జూచి మొక్క, నున్వభావయగు 
ద్రౌపది యిట్లనియె. 


మ.పరగన్‌ మామగవారలందణును మున్‌ బాణ ప్రయోగోప నం 
హరణాద్యాయుధవిద్య లన్ఫియును దోఖాచార్యుచే నభ్యసిం 
చిరి; వుత్రారృతి నున్న ద్రోబుడవు; నీ చిత్తంబులో లేళముం 
గరుణానంగములేక ళిష్య నుతులన్‌ ఖండింపగా బాడియే? 


క భూనురుడవు, బుద్ధి దయా 
భానురుడవు, జద్ధ వీర భట నందోహా 
గ్రేనరుడవు, శివ మారణ 
మానుర కృత్యంబు ధర్మమగునే తండ్రీ! 


శా.ఉఊ(ద్రేకంబున రారు, శస్త్ర ధరులై యుద్దావనిన్‌ లేరు, 80 
చిద్దోహంబును నీకుజేయరు, బలోత్సేకంబుతో జీకటిన్‌ 
భద్రాకారుల. బిన్సపాపల రణ(ప్రొాఢక్రీయాహీనులన్‌ 
నిద్రానక్తుల నంవారింవ నకటా నీచేతు లెట్లాడెనో? 


ఉ.అక్కట వుత్రళోక జనితాకుల భార విషళ్డు బిత్తనై 
పొక్కుచు నున్హ భంగి నినుంబోర గిరీటి నిబద్ధు జేనినే 


84 విదుషీమణి వెంగమాంబ 


డిక్కడ కీడ్సి తెచ్చుట నహింపనిదై భవదీయ మాత నే 
డెక్కడ నిట్టి శోకమున నే క్రియ నేడ్చుచు. బొక్కుభున్నదో? 


వ. అని రృష్టార్దునులం జూచి యిట్లనియె. 


ఉ.దోణునితో ?భిం బడక దోణ కుటుంబిని యున్సుదింట, న్‌ 
క్షీణ తనూజ శోక వివళీకృతనై విలపించు భంగి నీ 
దౌణీం దెరల్సి, తెచ్చుటకు దైన్యము నొందుచు నెంత పొక్కునో? 
(ప్రాణవిముక్తుడైన నతి పాపము; బ్రాహ్మణ హింన మానరే! 


క. భూపాలకులకు విప్రుల. 
గోపింపం వేయదగదు; కోపించిన దఠ్‌ 
కోపానలంబు మొదలికి 
భూపాలాటవుల. గాల్బు భూకంపముగాన్‌. 


వ. అని యిట్లు ధర్మంబును, నకరుణంబును, నిర్వ్యళీ 
కంబును, సమంజనంబును, శ్లాఘ్యంబునుం గా బలుకు 
(దౌపది పలుకులకు ధర్మనందనుండు సంతసిల్లె; నకుల సహ 
దేవ సాత్యకి ధనంజయ కృష్ణులు సమ్మతించిరి. 


ఇదే ఘట్టము వెంగమాంబ రచనమున- 
ద్వి. “కౌంతేయులకు మేలు గలిగినందుకును 


కుపితుడై కురురాజు కూలినందుకును 
కవటియై (ద్రోణుడు గన్స నుతుండు 


తొలగి తానవుడును దుర్యోధనునకు 
విలవించి, ప్రీతి గావించెదననుచు. 


విదుషీమణి వెంగమాంబ 85 


దగ నిద్ర బోయెడి ద్రౌపది నుతుల' 
దెగటార్చి, శిరములు దెచ్చి యారాజు 


ముందర బెట్టి యమ్మూర్భుండు లోక 
నిందితుండయ్యెను నిష్కారణముగ, 
నవ్వు డశ్వత్టామ యాత్మనందనుల 
దెవ్చునం జంపిన తెగువ వేవేగ 

ఎని, ద్రౌపదీదేవి వెలవెలబోయి, 

కనుల బాప్పము లొల్కగా నేడ్చుచున్సం 
గనికరంబున జూచి కవ్వడీ ద్రుపద 
తనయ నేడ్వకు'మని తా నూరడించి, 


పలికె నిట్లనుచు: నో పొంబాలి! నీవు 
కలగ నేమిటి కైన కార్యనంగతికి? 


నీ వెంత వగచిన నీ తనూజులకు 
జీవముల్‌ వచ్చునె? చెనటియై నుతులం 


జంపిన దద్రౌణి నేం జంపి తచ్చిరము( 
దెంవుగా నిచటకు తెచ్చి యిచ్చెదను; 


వాని శిరముం దన్నివైబి, యా వెనుక 
స్టానంబు జేయు నీ చలమెల్ల దీజ” 


ననియొడంబజచి, శౌర్యంబు దీవింప 
తన మిత్రుడై నట్టి దనుజారి తోడ 


86 


విదుషీమణి వెంగమాంబ 


విడిబడి రథమెక్క వెనువెంట జనెడు 
వడి జూబి బెదరి యళ్ళ్వుత్సాము యుజీకీ, 


దూరంబుగా బొయి దుఃఖభించుకొనుచు, 
ధరత నెడబాసి దేహాభిమాని 


యగుచు జలంబులం దాచమనంబు 
తగ జేసి వద్మజూన్త ప్రయోగంబు 


నురువడి తా నేర్చి, యువనంహరించు 
నరణీి నెజుంగర చపలాత్ముడగుచు 


(పపాణాపదను మించి బ్రహ్మాస్తమవుడు 
(దౌణీ పార్థునిమీద తా బ్రయోగించె; 
నవ్వు డా బ్రవ్యోన్తమశన్శి (గగ్రక్కుచును 
తెప్పున రా జూచి దేవకీ సుతుని 


జూచి యాఖండల సుతు డిట్టు లఅనియె.: 
“ఓ చ(ర్రపాణీ/ మహోత్పాతమగుచు 


కాలానల జ్వాలగతి ఎబ్బంభించి, 
చాల భూమ్యంతరిక్షములందు నిండీ, 


యిదె మన కెదురుగా హెచ్చుచు వచ్చె 
నిదియేమి?” యన రుక్క్మిణఖీళు డిట్లనియె: 


(విను, పార్ట యా దద్రౌణి వెజవుతో నురికి 
వని బూని మజలి యీ బవ్యోన్త మేసె; 


విదుషీమణి వెంగమాంబ 87 


నింక నుపనంహార మెజుగడు వాడు 
వ్రకటమైనట్టి నీ బ్రహ్మోస్త మివుడె 
తనరార దీని మీ6 దను ప్రయోగింవు!” 
మనవుడు విని పార్థు డాచమనంబు 


నరగున గావించి; జలజోదరునకు 
చిరభక్త్సితో ప్రదక్షిణము గావించి, 


భీమసాహనమున బేర్చి యర్జునుడు 
నా మింట వచ్చు (బ్రవ్మోన్తంబు మీద 
పటుశక్తితో తన బ్రవ్మోన్త మేసె; 

నట నిటు బోక బ్రవ్మాస్తముల్‌ రెండు 


ప్రళాయార్శి బింబంబు భానుబింబంబు 
కళవళ వడక తక్కక పోరు రీతిం 


బోర దిగంతరంబులు భూశభములు 
భోరుకొల్పుచు మహాద్భుతముగానుండె; 


నవుడు పార్థునిజూచి హరి 'యీళరముల 
నువనంహరింవు మో యుచితజ్ఞ/' యనిన 


నవ్వు డౌననుచు (బ్రవ్మోస్త యుగ్మంబు 
నొవ్వుగా గాండీవి యుపనంహరించి 


యెదిగి నళ్ళుత్హామ నెగనీ పట్టికొని, 
వదరి యాజకు డొక్క వళువును బట్టి 


88 


విదుషీమణి వెంగమాంబ 


కట్టిన చందంబుగా గట్టివేన్‌, 
చిట్టాశనీయక శిబిరంబుం జేర్చి, 
'యచ్చట హింసింతు నని విజృంభింవ, 
చెచ్చెర కృష్ణుండు చెయి ) తిగిచి, 


'నిలు/నిలు! మర్దున! నీ నివు డతని 
చలము పెంవున నేల చంవబూనెదవు? 


పదటుదనమున నీ పాపాత్కు డకట! 
చెదరక నిదురించు శిశువుల జంపె; 


నట్టి కూరుని విప్రుడనుచు నీ కింత 
పట్టి చంవుట గాదు, (పాణభయమున 


పాలివోయి వెలవెలబోవుచున్హాడు; 
తల వాంచి, పెదవులు దడువుచున్న్హాడు; 


ఎనుము చావున కింత వెఖచువారలను, 
నొనర నిద్దురబోవుచుండు వారలను, 


అతిసౌఖ్యమున మత్తులైన వారలను, 
(టబ్రతిమాలుచును వుల్లపడీన వారలను, 


ఫూరింగజణచువారిం బోరాడటలేక 
పాజతీపోయెడువారి, బాలురు సతుల, 


జగతీనురుల. బట్టి చంవ రాజులకు 
తగవుగా దందురు ధర్మ తత్పరులు. 


విదుషీమణి వెంగమాంబ 89 


తన శరీరమునైనం దా వీడి ఎయన్య 
జనులను రక్షించు జనపాలకుండు 


ఘనమైన యూర్ద్యలోకమునందు జేరు; 
చెనటియై తప్పు చేనిన మానవుండు 


డ్తాకన రాజదండనముచే నూర్డు 
లోకంబు. గాంచు; నీ లోక నిందితుడు 


అరసి చూడ వధార్డుడగు; నైన నీతి 
మజిచి, భీతుని విప్రమాత్రుని నీవు 


నీ రీతి ఖండింవనేలను? వీడు 
(ప్రారబ్బమున నేడు బద్భుడైనాడు; 


మంచిది, వానికర్మము వాడె యనుభ 
వించుగా! కింవుడెంతలొ వెఖచుచుండగను. 
తెంపుగా నీ పరదేశి నిచ్చోటం 

జంపనేటికి? రమ్ము సత్సృపాసాంద్ర/ 
యని యిట్లు శ్రీరృష్ణు డానతిచ్చినను 

ఎని చంపకజూలక విజయు డల్లపుడు 


చెలగి పాంచాలి కిచ్చిన మాట మదిని 
దలచి, యా ద్రౌణీని ద్రౌపది కడకు 


గొని తెచ్చి యందుంచి, “కొమ్మ! నీ వితం 
వనింబూని జంపించు, (బ్రతికించు, మింక 


90 


విదుషీమణి వెంగమాంబ 
నీ మనన్సని పల్క నిట్టూర్పు నించి, 
యా మానినీమణి యారట మంది, 


యలుగకృ్క శిచుహంతయయి లజ్జచేత 
తల వాంచియున్సుట్టి (దౌణీ నీక్షించి, 


కరములు ముకుళించి, కన్సీరు దొరుగ 
పరితాపమున బల్కె పాంచాలి యపుడు.: 
“అన్న! యళశ్వత్థామ! యక్కటా! నీకు 
చిన్సిపాపల6 జంప జేయెట్టు లాడె? 


వరునగా మా మగవారి కందరికి 
గురుడైన దోణుని కొడుకవై యుండి, 


నీ తండ్రీ శిష్యులు నీ శిష్యులనెడి 
నీతి విచారించి నెనరెంచలేకు 

నేరువు లెవ్వయు నేరక్క రాత్రి 
యూరకే నిదురింపుచున్స యర్భకుల 
బట్టి చంవుట నీకు పావంబుగాదె? 
ఇట్టి కట్టిడితనం బెటు గల్లె నీకు? 
గురుడని చూడక కుంతినందనులు 
బెరనీ మీ తండీ౯౧ జంపిన పగదజం 


గన్సు తండ్రులకు దుఃఖము నిచ్చు కొజకు 
చిన్సుపావపల జంవితి నంటివేని, 


విదుషీమణీ వెంగమాంబ 91 


కదన రంగంబులోగా విజృంభించి, 
యెదిరించి పోరువా రెంత వారైన 


వధియింసదగు.(గాన, వర పాండు తనయు 
లధిక శౌర్యోద్ధతి నాహవంబందు 


మీజీ పోరాడిన మీ తండ్రీ. జంపి; 
రారీతి నా బిడ్డ లకట నీతోను 


పోరాడ వచ్చిరో భూరి శౌర్యమున? 
మాజొడ్డి యాడిరో మాట లేమైన? 


నేరక నీవింత తెగువతో నీ బిన్సి నుతుల 
దారుణంబుగం జంప ధర్మమే తండ్రీ? 


వీరశేఖరుడవు, ఎప్రోత్తముడవు, 
సారజ్ఞ్జుడవు నీకు సకలంబు దెలియు, 


వారక నిక జెప్పవలసిన దేమి? 
యారూఢిగా నిది యనుర కృత్యంబు. 


నేడు మా విజయుండు నిన్ను. బట్టుకొని 
యీడకు గొని తెచ్చి హింనీంచు ననుచు 


చింతచే నా రీతి బెదరి మీతల్లి 
యెంత శోకించునో యింటిలో వ్రాలి?” 


యని యిట్లు వగచి, కృష్ణార్డునుల్‌ వినగ 
నెనరుతో. బల్కె నా నెలత యిట్లనుచు: 


92 విదుషీమణి వెంగమాంబ 


“ఓ కృపామతులార! ఓ వుణ్యులార! 
యా కృపి ద్రోణుతో నగరిలో. బడక, 


తనయుని నమ్మి యిద్ధర నున్స దివుడు; 
కనక నీ ద్రౌణి నిక్కడ వధించినను 


ఆ యింతి వుత్రళోకాతుర యైన 
నాయాత్మ నుతుల ప్రాణములు రాగలవె? 


ధారుణీ నురులకు ధారుణీపతులు 
భూరి శోకంబును బుట్టింప రాదు; 


ఆ కోపవహ్హి భూపారణఖ్యములను 
(ప్రకట గతిని. గాల్బక శాంత మగునె? 


కనుక నీ విఫ్రుని గావరే” యనుచు 
గనికరమ్మున నీతి ఘన ధర్మ సరణి 


దోపగా బల్కినందుకు ధర్మరాజు, 
ఆ పద్మలోచనుం, డా యర్జునుండు, 


సాత్యకి, నకులుండు, సహదేవు డపుడు 
“సత్యమింతే!'నని శాంతులై రపుడు.” 
-వథమ న్కంధము 


ఒకే యుదుటున రెండు రచనములు చదివినవారికి 
పోతరాజు శైలి ఉద్దండముగా, ఉచ్చృంఖలముగా ఉండుట - 
వెంగమాంబ శైలి తేటగా, తేలికగా ఉండుట లెస్సగా తెలిసివచ్చును. 


శైలిలో ఇట్లు తేడా ఉన్నది. ఇక భావముల విషయము: 


విదుషీమణి వెంగమాంబ 93 


పోతరాజు భావములను ఆమె చాల వఅకు అనుకరించుచు, 
అనుసరించుచు కథను నడిపినది. అగుగాక! ఉచితమని తనకు 
తోచిన తావులందు ఆమె పోతరాజు చెప్పని భావములను చేర్చి, 
కొద్దిగా మెజుగులు దిద్దినది- 


బాలుర మరణమునకు విలపించుచున్న ద్రౌవదిని 
ఊరడించుచు అర్జునుడు “నీవు రాజకుమారికవు. వగచుట నీకు 
ధర్మము కాదు” - అనినట్టు పోతరాజు రచనమున కలదు. 
వెంగమాంబ రచనమున ఈ ధోరణి లేదు. ఇచ్చట అర్జునుడు 
“ఐనదానికి విచారించుట దేనికి? నీవు ఎంతగా వగచినను నీ 
కుమారులకు తిరిగి జీవములు రావు కదా?” -అనినట్లు కలదు. 


ఈలకఅచిన అశ్వత్థామను అర్జునుడు “దురవధి నుత 
శోకయుత ఐన ద్రుపదుని సుతకు” చూపినట్లు మాత్రమే పోతరాజు 
చెప్పినాడు. వెంగమాంబ అట్టుకాక ఆ సందర్భమున అర్జునుని 
చేత ద్రౌపదికి 'కొమ్మ! నీవితని పని బూని చంపించు, బ్రతికించు 
మింక నీ మనస్సు' అని చెప్పించినది. ఇది ఒప్పిదమైన మాట! 


అర్జునుడు అశ్వత్థామ శిరమును ఖండించి తెచ్చెదనని 
శపథము చేసియున్నాడు. కృష్ణుని అడ్డుమాట మీద అర్జునుడు 
ఆ శపథమును నెజవేర్చలేదు. ద్రోణ సుతుని పట్టి తెచ్చి ద్రౌపది 
ముందు పెట్టి, అర్జునుడు “వీనిని చంపించు, బ్రతికించు, అది 
నీ యిష్టము” - అనినాడు. ఈ మాట సందర్భ శుద్ధి కలిగి, కథా 
స్వారస్యమును 'పెంపొందింపచేయునదిగా ఉన్నది. 


పోతరాజు రచనమున లేని భావమును ఒకదానిని అర్హునునిచే 
ద్రౌపదికి చెప్పించినట్లే , వెంగమాంబ పోతరాజు రచనమున లేని 


94 విదుషీమణి వెంగమాంబ 


భావమును ఒకదానిని ద్రౌపదిచే అశ్వత్థామకు చెప్పించినది. 
పరికింపుడు:- 
ద్వి. “గురుడని చూడక కుంతి నందనులు 

బెరసీ మీ తండ్రీ. జంపిన బగదీజ 


కన్హ తండ్రులకు దుఃఖము నిచ్చు కొణకు 
బిన్సపావపలను జంపితి నంటివేని, 


కదన రంగంబులోగా విజృంభించి 
యెదిరించి పోరు వారెంత వారైన 


వధియింవ దగుగాన వరపాండుతనయు 
లధిక శౌర్యోద్ధతి నాహవంబందు 


మీఖీపోరాడీన మీ తండ్రీ జంపి; 
రా రీతి నా బిడ్డ లకట నీతోను 


పోరాడ వచ్చిరో భూరిశౌర్యమున? 


పోతరాజు రచనమునకంటె వెంగమాంబ రచనమున 
ద్రౌపది వాక్‌ప్రాగల్భ్యమును ప్రదర్శించుచున్నది. 


పోతరాజు రచనమున ద్రౌపది “'ద్రోణునితో శిఖింబడక 
ద్రోణకుటుంబిని యున్న దింట' - అనియన్నది. వెంగమాంబ 
రచనమున ద్రౌపది “కృపి ద్రోణునితో నగ్నిలో బడక తనయుని 
నమ్మి యిద్ధర నున్నదిపుడు' అనుచున్నది. ఇక్కడ-ప్రకరణమున- 
“తనయుని నమ్మి' యున్న దనుటలో స్వారస్యమెక్కువగా నున్నదని 
అంగీకఠింపక తప్పదు. 


విదుషీమణి వెంగమాంబ 95 


పోతరాజు ద్రౌపది 'ద్రోబునితో శిభింబడక, యింటనున్న 
ద్రోణ కుటుంబిని ద్రౌణిం దెరల్బి తెచ్చుటకు దైన్యము నొందుచు 
నెంత పొక్కునో?' అని యనినది. వెంగమాంబ ద్రౌపది “కనుక 
నీ ద్రౌణీ నిక్కడ వధించినను, ఆ యింతి పుత్రశోకాతురయైన, 
నా యాత్మ సుతుల ప్రాణములు రాగలవె?” అని యనినది. ఆ 
మాటల కంటె ఈ మాటలు ప్రకరణమునకు ఎక్కువ 
స్వారస్యమును కూర్చునవిగా నున్నవి. 


పైన చూపిన నిదర్శనములనుబట్టి ఎల్ల వేళల ఆమె 
పోతరాజు రచనమునే అనుకరింపక, అవసరమైన పట్టుల సంస్కృత 
మూలమును చూచియు, ఉవజ్ఞను ఉవయోగించియు 
రచనమును సాగించినదని చెప్పనగుచున్నది. 


ఇట్లే రుక్మిణీ కల్యాణము, గజేంద్ర మోక్షము, వామనచరిత్ర 
మున్నగు ఘట్టములను కూడ పోల్చి చూడవచ్చును. కాని, గ్రంథ 
విస్తర భయమున ఈ విషయ మింతతో విరమించి, వెంగమాంబ 
రచియించిన మిగత గ్రంథములను పరామర్శింప దొరకొందము. 


ముక్తికాంతా విలాసము 


తరిగొండ వెంగమాంబ రచియించిన మఖీయొక గ్రంథము 
ముక్తి కాంతావిలాసము. ఇది యొక యక్షగానము. 


శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రులవారు 1932లో నా కీ గ్రంథము 
కాగితపు వ్రాత ప్రతిని ఒకసారి చూపిరి. దానిని అప్పుడు తొందరగ 
జదివి, క్రింది నోట్సు [వాసికొంటిని. 


“వేదాంత జ్ఞాన బోధిని యగు ఈ యక్ష గానము హరి కర్పితము. 


96 విదుషీమణి వెంగమాంబ 


తే.గీ. శ్రీకరముగాను దరిగొండ శ్రీనృసింహు 
డైన శేషాచలేంద్రుని యనుమతమున 
లలితమగు మ్ముక్తి కాంతా విలాన కృతిని 
వెలయ రచియించె. దరిగొండ వెంగమాంబ. 


ముక్తికాంతా విలాసమునందలి రచనమునకు 'హేమగిరితో 
కూచీ గుట్టా యెదురించి పోరాడె ననెడి సామెతగా”, 'తన్ను మాలిన 
ధర్మము, మొదలు చెడ్డబేరము'”, “పుట్టిన వారెల్ల గిట్టకుండిన 
భూమి పట్టదందున రెండు పనులు చేసెనె?” 'యద్దశ్యం 
తన్నశ్యం, యత్కృతకం తత్తదనిత్యమ్‌, 'తేజస్తిమిర న్యాయము), 
పిజికి పిచ్చికి మీద బ్రహ్మాస్త ప్రయోగంబు చేసినట్లు' మున్నగు 
లోకోక్తులు లాలిత్యమును, సవరదనమును ఇచ్చినవి.” 


ఈ నాటకమున నన్నయ, తిక్కనలను అమె యిట్లు 
స్మరించినది ఫ్‌ 


తే.గీ. “భారతామాయ వారాళి పారమేగ 
సారతర సత్కవిత్వ విస్తార పోత 
మాశ్రయించి తరించిన యనషఘుమతుల 
శబ్దశాసన తిక్రయజ్ఞల నుతింతు.” 


గత శతాబ్ది మధ్య ప్రాంతమున ఈ గ్రంథము ముద్రితమై 
ప్రచార మందినది. కాని, ఇప్పుడు ఆ ముద్రితగ్రంథము ప్రతులు 
దొరకుట లేదు. కొంత ప్రయత్నము మీద 1940 ప్రాంతమున 
మదరాసులో ఒక వైళ్య మిత్రుని వద్ద సంపాదించి, దీనిని నేను 
చదివితిని. 


విదుషీమణి వెంగమాంబ ౦97 


ఈ గ్రంథములో గ్రంథకర్తి తల్లిదండ్రుల పేరు చెప్పలేదు. 
దైవ ప్రార్థనలో తరిగొండ నృసింహునితో బాటు చౌడమాంబను 
గూడ గొలిచినది. సుబ్రహ్మణ్యగురుని తలచినది. 'లలి ముక్తి 
కాంతావిలాస సత్కృతిని శృంగారముగ విరచించి మోక్షంబు 
నంగీకరించి మహాగురుండైన హరి కర్పితము సేతు” నన్నది. 


అది పురుషుడు ముక్తికాంతను పొందవచ్చుట ఇందలి కథ. 


ముక్తికాంత తరిగొండ నరసింహుని దగ్గర నిలిచి మురియు 
చుండగా, స్వామి వచ్చును. ముక్తి మందిర ద్వారపాలకులలో 
నొకనిని బిలిచి కవాటంబు తీయకోరును. అతనితో నడచిన 
ప్రసంగమున జగదీశ్వరుడు మఖపను తెఅ నుత్తరించును. 
తరువాత జ్ఞాన కాంత మధ్యలక్ష్యాంతఃపుర ద్వార కవాటంబు 
బంధించును. అప్పుడు ఆమెకును, జగదీశ్వరునకును సంవాదము. 
ఆ సంవాదమును తలుపు తీసెడు పాటగా వెంగమాంబ చక్కగ 
రచించినది. ఏలలు మున్నగు పాటలు కలవు. భక్తికాంత - 
వైరాగ్యకాంత - వివేకశక్తి - వైరాగ్యశక్తి - నేతి నేతి వాక్యములు. 


జ్ఞానకాంత నిజగురుండైన తరిగొండ స్వామికి ముక్తి పేరిట 
జాబు వ్రాసి శ్రద్ధయను శక్తిచేత బంపగా, నది జగదీశ్వరుని 
చెంతచేరి యిట్లని చదువుచున్నది: 


దండకము : 

శ్రీమత్పరంధామ! జీవావళిస్తోమ! శ్రీమానినీలోల! ళృంగార 
సల్లీల! కందర్ప లావణ్య! కంజోద్భవాగణ్య! షాడ్గుణఖ్య నంవన్స! 
సంరక్షితాపన! సాధువ్రజోద్ధార' శ్రీ వేంకటాద్రీ* సబ్చిత్ర్రుకాళా! 
పరాకాళ లోకేళ వాణీళ గౌరీళ నాకేళ వంద్యాం[ఘి పద్మద్వయా! 


08 విదుషీమణి వెంగమాంబ 


సద్రయా సాంద్ర ! యోగీంద్ర హృత్పద్మ భృంగా! చభాంగా! సుచారిత్ర! 
మిత్రాబ్బనేత్రా! ధరిత్రీకళత్రా! మహోల్లాన! దానప్రీయా! శ్రీనివాసా! 
మము నృత్మృపం బ్రోవు మో తండ్రి! తండ్రీ! తరీగొండ ధామా! 
నృసింవో! నుతావ్వో! నమస్తే నమస్తే నమస్తే నమః 


ముక్తి భామ జగదీశ్వరునకు వ్రాసిన యుత్తరము ముచ్చటగ 
నుండును. జగదీశ్వరుం డిచ్చాశక్తి చేత బ్రత్యుత్తరంబు వ్రాయించి 
పంపగా, నాముక్తికాంత చెంతనున్న జ్ఞానకాంత దానిని చదువును. 
దానికి బ్రత్యుత్తరంబు వ్రాయించి శ్రద్ధ యను శక్తిచేత బంపగా, 
నది జగదీశ్వరుని చెంత జేరి యిట్లనుచున్నది :- 


శ్లో... నూర్యాది గ్రహతారకాంతరగతం నూక్ష్మాతి నూక్ష్మం జగ 

త్కార్యా కార్య వివేచనం మునినుతం కారుణ్య నద్వారిధిం! 
తుర్యాతీత నమాధి వూర్ణ మచలం దూరీ కృతాహం మవో 
ధైర్యం శ్రీ తరిగొండ శేషకుధరాధ్యక్షం భజే౭.హం నదా॥ 


తరువాత చూర్చ్దిక - ఇత్యాదిగా ఉన్న జాబు తాత్పర్యంబు 
తెలిసి, ప్రత్యుత్తరంబు వ్రాసి, యా స్వామి పంపగా, దానికి తిరిగి 
జాబు. అందు తిరిగి మొదటి జబాబులోవలె శ్లోకము, చూర్ణిక. 


ళో; నత్యం జ్ఞాన మనంత రూవ మమలం చశ్రాయుధం శ్రీరరం, 
నిత్యం నిర్మల మవ్యయం నిరుపమం నిర్వాణబోధ ప్రదం। 
ప్రత్యక్షానుభవామృతం శుభకరం పాపాద్రి వజ్రాయుధం, 
దైత్యారిం తరిగొండ శేషకుధరాధ్యక్షం భజే£౬ వాం నదా॥ 


ఇత్యాదిగా ఉత్తర ప్రత్యుత్తరములు నడచును. 


తుది జాబునందలి తాత్పర్యంబు ముక్షికాంత విని 
సమ్మతించి, కవాటంబు తీయుమనును. అప్పుడు విచారాత్మ 


విదుషీమణి వెంగమాంబ 99 


కుండను ద్వారపాలకుండు హాస్యరసావేశుడై కొంత వాదము 
నడుపును. 


అనంతరము మధ్య లక్ష్యాంతఃపురంబులో జొచ్చి జగదీశ్వరుడు 
పోవుచుండగా, ముక్తికాంత అంతర్లక్ష్య ద్వారకవాటంబును 
బంధించును. 


ఆ సందర్భమున జగదీశ్వరునకును, ముక్తికాంతకును 
తిరిగి సంవాదము. ఆ సంవాదము ఏలలలో చక్కగ నడచును. 
అనంతరము ముక్షిసతి జగదీశ్వరుని గూడును. 


అప్పుడు భక్తి జ్ఞాన, వైరాగ్యశక్తులు మంగళంబులు పాడి, 
ఆరతు లిత్తురు. 


తరువాత మాయాళక్తి రాక, దానికిని, జ్ఞాన, వైరాగ్య 
శక్తులకును సంవాదము. మాయా శక్తిని జగదీశ్వరుడు పంపి 
వేయును. 


అంతట జ్ఞాన వైరాగ్యశక్తులు స్వామి చెంత జేరి మొక్కి 
యిట్లనును : 
శ్లో ఆర్యాత్మాంబురువోాంతరంగ నిలయం, హంన న్వరూపం, 
లనల్‌ 
చర్యం, నర్వ మయం వురాణ వురుషం, షడ్వర్గ 
నిర్వాపవామ్‌! 
శౌర్యాటోప నురారి నిగ్రహ, మజం,సాధు వ్రజో ద్ధారణం, 
స్థైర్యం శ్రీ తరిగొండ శేషకుధరా ధ్యక్షంభజే2. హం నదా॥ 


100 విదుషీమణి వెంగమాంబ 


ఈ రీతిని ఈ ముక్తికాంతా విలాసమను యక్షగానము 
వేదాంత జ్ఞానబోధిని యగుచున్నది. 


ఈ గ్రంథమునుగుజించి శ్రీ యస్వీ జోగారావు ఇట్లు 
(వ్రాయుచున్నారు:- 


“ముక్తి కాంతావిలాసము లేక వేదాంత జ్ఞాన బోధిని అను 
ఈ గ్రంథము క్రీ.శ. 1869లో అచ్చయినది. నేను చదివిన రాజమండ్రి 
గౌతమీ గ్రంథాలయప్రతిలో దాని ముద్రణ ప్రచురణాదికమును 
గూర్చిన వివరములు లేవు. ఆ సంపుటములో చివర నొక పది 
పుటలలో వెంగమాంబవే తత్త్వ కీర్తనలు గలవు. 


ఇందు తత్త్వ విషయము సాంకేతికముగా సాగినది. (కృష్ణ 
మిశ్రుని ప్రబోధ చంద్రోదయమునకు మానస పుత్రిక. 


వెంగమాంబ కృతి యందలి విషయము వేదాంతమైనను, 
రచన యొక భామకలాపమువలె నడచినది. జగదీశ్వరుడు 
మాయను వీడి ముక్తి కాంతను పొందగోరీ యామె మందిరము 
నకు వచ్చుట, జ్ఞానకాంత తలుపు మూయుట, నాయికా నాయకుల 
ఉత్తర ప్రత్యుత్తరములు, సంవాదములు జూడ, కృష్ణుడు భామ 
యింటికి వచ్చుట, చెలికత్తెలు తలుపులు మూయుట, నాయికా 
నాయకుల రాయబారములు - స్ఫురించును. మాయాశక్తి వైరాగ్య, 
జ్ఞాన శక్తులతో వాదించుట సవతుల కొట్టాటను తలపున 
కెలయించును. విషయము క్లిష్టమగు వేదాంతమైనను చెప్పుటలో 
సాధ్యమైనంత సౌలభ్యము చూపించినది గ్రంథకర్తి.” 


ఇంతవరకు వెంగమాంబ రచియించిన పదమూడు 
గ్రంథముల విషయము తెలిసికొనియున్నాము. ఈ పదమూడు 


విదుషీమణి వెంగమాంబ 101 


గ్రంథములలో ఎనిమిది - 1) నరసింహ విలాన కథ, 2) శివ 
నాటకము, 3) కృష్ణ నాటకము, 4) పారిజాతాపహరణము, 
6) చెంచునాటకము, 6) రుక్మిణీ నాటకము, 7) గోపికా 
నాటకము, 8) ముక్తికాంతా విలాసము - యక్షగానములు. ఇందు 
వలన ఆమె రచించిన గ్రంథములలో నగమునకు పైగా 
యక్షగానము లగుట తెలియవచ్చుచున్నది. 


ఇందులో నరసింహవిలాస కథ, రుక్మిణీ నాటకము, గోపికా 
నాటకము నేడు అనువలబ్బములు. మిగిలిన ఐదును 
సమగ్రముగానో, అసమగ్రముగానో దొరకుచున్నవి. ఈ యైదు 
గంథములలో రెండు ముద్రితములై ప్రచారమును అంది 
యున్నవి. 


వెంగమాంబ యక్షగానములను గుజీంచి సాముదాయికముగ 
శ్రీ యస్వీ జోగారావు ఇట్లు వాయుచున్నారు:- 


“వెంగమ యక్షగాన కృతులన్నియు మంచి నాటకపు 
వాటము గలిగి యుండును. వెంగమనాటికి యక్షగానము 
లనేకము వెలసినవి. ఆమెకు యక్షగాన లక్ష్యకోళ పరిజ్ఞాన 
మెక్కువగ నున్నట్లు తోచును. అమె కృతులలో అటనట 
రాగములు పేర్కొనబడినను, దరువు లెక్కువగా జంపె, రుణుచ 
జంపె, ఆట, ఏక, త్రిపుట, ఆది - మొదలగు తాళముల 
ప్రాధాన్యముతోనే తఅచు “తరిగొండ శేషాచలేశ ముద్రలు 
గలిగియుండును. ద్విపదలు, మంజరి, పద్యములు, సీసార్ధ, 
కందార్థములు, వచనములు, ఏలలు, గొబ్బిళ్లు, సువ్వాలలు, ధవళ, 
శోభనములు, మంగళ హారతులు మొదలగు పాటలు, శ్లోకములు, 
కి 


102 విదుషీమణి వెంగమాంబ 


చూర్ణికలు, దండకములు మొదలైన పలు రకముల రచనా 
విశేషములు గలవు. ల్గోకోక్తులు, ప్రయోగ విశేషములు ననేకము 
గలవు. ఆమె తన వేంకటాచల మావాత్యములో శృంగారమునకును 
తనకును చుక్కెదురన్నట్లు మాటలాడినది. కాని, యామె 
యక్షగానము లం దది సమృద్ధిగా గలదు. అమెకు ఎజుకులు, 
చెంచులు మొదలగు అటవిక జాతుల జీవిత విశేషములనుండి, 
గహనములైన యోగ శాస్త్ర రహస్యముల వరకు గల అనేక 
విషయములు దెలియును. వ్రజామోదము చూరగొన్న 
యక్షగానముల ప్రత్యేకతలగు సవతి కయ్యము, ఎలుకఘట్టము 
మొదలగు వట్టులందు పూనుకొని మంచి పనితనమును 
ప్రదర్శించినది వెంగమాంబ. ఆమెవలె నిన్ని యక్షగానము లింత 
సమర్ధవంతముగా రచియించిన కవయిత్రులు లేరు; సరికదా కవులు 
నరుదు.” 


వాసిష్ట్థామాయణము 


తరిగొండ వెంగమాంబ రచియించిన మజీయొక గ్రంథము 
వాసిష్ట రామాయణము. ఇది ముద్రితమై యున్నది. 


తరిగొండ వెంగమాంబ యితర గ్రంథముల వలె వాసిష్ట 
రామాయణము కూడ తరిగొండ నృసింహుడైన తిరుపతి 
వేంకటేశ్వరునకు అంకితము. ఆమె ఈ కావ్యమునందును 
సుబ్రహ్మణ్య గురుని తలచినది. 


వెంగమాంబ వాసిషసర్రామాయణము ద్విపదకావ్యము. ఇది 
సంస్కృతమునకు అనువాదము. 


విదుషీమణి వెంగమాంబ 103 


ఈ గ్రంథమునక్సు సంస్కృతమున 'జ్ఞాన వాశిష్టము' అనునది 
ప్రసిద్ధనామము. ఆ గ్రంథమును గుజించి ఇట్లు చెప్పబడు చున్నది. 
“జ్ఞాన వాశిష్టము శ్రీరామ వశిష్ట సంవాద రూపంబును, వాల్మీకి 
విరచితంబును నగు నితిహాసము. బ్రహ్మవిద్యను నిరవ శేషంబుగ 
బోధింపం దాదర్ధ్యంబున (అందు) ప్రవృత్తంబును, నద్భుత రసావిల 
బహు విధాఖ్యాయికా మిషంబున సకల జన చిత్త విద్యోన్ముఖీకరణ 
చాతురీ ధురీణంబునునగు యోగ వాసిష్ట మను గ్రంథ రాజము 
నిరుపమానంబై శోభిల్లుచున్నయది. ముప్పది రెండు వేలు గ్రంథ 
సంఖ్య. సంగృహీతంబై అది సంగ్రహజ్ఞాన వాశిష్టంబనియు, లఘు 
యోగ వాశిష్టంబనియు నొప్పుచు నాజువేలు గ్రంథ సంఖ్య గల 
ప్రకృత గ్రంథరాజము.” 


బ్రహ్మ విద్యను లెస్సగ బోధించు ఈ గ్రంథమును మడికి 
సింగన్న అను కవీశ్వరుడు వెంగమ్మకు పూర్వమే తెనుగులోనికి 
చంపువుగ అనువదించి యున్నాడు. వెంగమాంబ వాసిష్ట 
రామాయణము సింగన్న కావ్యమంత మనోజ్ఞముగ లేకపోయి 
నను, వచనము వలె సులభార్థ బోధకమైయున్నది. 


మూలానునరణముగ వెంగమాంబ వానివ 
రామాయణమును ఐదు ప్రకరణములుగా విభజించినది. ఈ గ్రంథ 
రచనమును గుటీంచి ఆమె యిట్లు చెప్పినది షు 


“ధరణిమీద మదాత్మ తరియించుకొజకు 


సామోద మతిని నుజ్ఞాన వాసిఫ్ట 
రామాయణఖార్ధ సారమును గ్రహించి, 


104 విదుషీమణి వెంగమాంబ 


వరునగా ద్విపద కావ్యముగా రచించి” 
“... నిత్యమై నత్యమై ధన్యమగుచు 


సామార్థ సార నుజ్ఞాన వానిఫ్ట 
రామాయణంబను రమ్య నద్ద్విపద స 


రాజయోగ సొరమున కంటె వాసిష్ట రామాయణమున 
వెంగమాంబ శైలి రాణదేరి సవరనయినది యగుట ఈ కావ్యము 
నందలి సాదృశ్య వాక్యములు రాజయోగసారమున కంటె హెచ్చు 
పరువమును రూర్చుకొన్నట్టుగా నుండును. 


కొన్ని సాదృ్మళ్య వాక్యములను చిత్తగింవుడు :- 


1. “ఎలుకలు ద్రవ్విన యింటి చందముని, 2. “బావిలో 
నేతము బాన తా మునిగి యా వేళనే జలం బందుండి తాను 
గొని తెచ్చి భూమిపై గ్రుమ్మరింపుచును, మొనసి క్రమ్మణ నంద 
మునిగి లేచుచును”, 3. “వనధివల్ల దరంగ వారముల్‌, కనకమున 
భూషణమ్ము లిమ్ముగ6 బుట్టు కరణి”, 4. 'సునిశితమైనట్టి సూర్య 
ప్రకాశమున నెండమావులు మొనసి గన్చించు కరణి, 5. “కలలోన 
నొక వంధ్య గన్న పుత్రకుని వలె, 6. 'కనుమూసి నిద్రించు 
కాలంబులందు. గనిన స్వప్నంబుల కైవడిగాను”, 7. *.. ప్రాత 
బట్టలు విడిచి క్రొత్త బట్టల గట్టు కొనిన చందముని, 8. *... 
మయూరంబు తరువు పై నుండ నీళ్ల లోపల దాని నీడ కాన 
వచ్చిన రీతిగా . . .,.9. “తొడరి తామర నూలుతో బర్వతములు 
పడనీడ్చి బంధించు పగిది", 10. 'మూషకములు కొజికిన వలరీతి 
. . + 11. ... మహాబధిరుండు పొదువుగా దారుల. బురముల 
నదుల నూరక గనుచు బోవుచు నుండు.గాని, వారందు. బలికెడి 


విదుషీమణి వెంగమాంబ 105 


వార్తలు వినని గతిని .. ., 12. 'ఊరక యెండమావుల యందు 
నీళ్లు పాజీన గతి .. ., 13. 'మజీ కరి మింగిన మారేడు పండు 
కరణి”, 14. *. .. అమర స్వప్పమున బావిలో బడి లేచి బాగ 
మేల్కొనిన వాని యంగములకు వచ్చునే హాని?', 15. “కరగి 
జలంబులో గలిసిన యుపష్పు పగిదిని, 16. *చెదరెడి మరు 
మరీచికల యం దెపుడు నుదకంబు లేకుండి యుండినట్టుండు', 
17. 'భర్మమం దొనర నాభరణముల్‌ చిత్ర కర్మ కల్పితములై 
గనిపించి యణగు చందంబుగా), 18. “చిలుక పంజరములో 
జేరిన మాడ్కి 19. '.. . యద్దములోని నీడ క్రైవడిని, తన 
ఉజొమ్ముపై నున్న తనయుని. దాను గనక యెం దరిగెనో గద! 
యని యేడ్చు జనని చందంబున), 20. '... చవిటి భూమిని 
విత్తినట్టి విత్తుల వలె”, 21. 'మహాతీర్థములను శ్వానముల్‌ 
మునిగిన చందంబుగాదె! పూని స్వప్పంబులో భూరి దుఃఖంబు 
ననుభవింపుచునుండి యపుడె మేల్కొనిన, వేన దుఃఖమునరు 
వేధింపగలదె?” 

ఈ ఉపమలకంటె కూడ ఈ కావ్యమునందలి నీతి 
వాక్యములు, విషయ వర్ణనములు శ్లాఘనీయములై ఉన్నవి. 
కొద్ది నిదర్శనముల దర్శింపుడు :- 
ద్వి. 'జనియించుటెల్లను చచ్చుట కొజుక, 

చచ్చుటెల్లను మళ్లీ జనియించు కొజకి; 

హెచ్చుగా నిల్భుట స్థిరమెందులేదు; 

అన్ని యస్థిరములైనట్టి చందంబు'! 


106 విదుషీమణి వెంగమాంబ 


“అనభిజ్ఞ చిత్తుడైనటు వంటి వాడు 
తనియక యజ్ఞాన తఫవ్తుడైయుండు; 


నెందాక యజ్ఞాన మిరవుగా నుండు 
నందాక కర్మంబు లఅంటుచునుండు, 


నెందాక కర్మంబు లనయుచునుండు 
నందాక వుట్టుచు నణగుచు నుండు; 


నెందాక జన్మంబు లెత్తుచునుండు 
నందాక దుఃఖమగ్దాత్తుడై యుండుం 


గావున. దద్దుఃఖకంధి దాటుటకు 
నావయై యుండు జ్ఞానన్వరూవపంబు. ” 
“'కాలగతుల చేత గదిని కీడులును, 
మేలులు వచ్చిన మిడికి యుబ్బకయ 


రెండును మది నొక్కరీతిగాం గనుచు 
నుండుట నంతోష మో రామచంద! 


నంతోషమే నుఖ సారమై యుండు; 
నంతోషమే మోక్ష సౌఖ్యంబు.” 
“కాలమెంతటి వారు గడువగా లేరు, 
వుట్టినవారెల్లం బోవుట నిజము; 


నెట్టనం దిరముగా నిల్వ రెవ్వరును, 
కలలవంటిది యీ జగంబుల రీతి. 


విదుషీమణి వెంగమాంబ 107 


“చిత్తమే హేతువౌ నృష్టికంతటికి, 
చిత్తంబు లేకయే నృష్టి యెట్లగును? 
“చిత్తమే వురుషుండు చిత్తమే (పకృతి, 
చిత్తమే నంసార నృష్టి యటంచు 
బిత్తమందే నీవు చింతించి తెలినీ, 
మొనసి బిత్త త్యాగమును చేయు”. 
- వథమ [వకరణము 


“చెలగి వివేకంబుచే. జిత్త శాంతి 
గలుగు నంసార దుఃఖమణంగి పోవు; 


నిలను వివేక విహీన చిత్తునకు 
కలుష నంసార దుఃఖము వృద్ధిపాందు.' 


“ఉడుగక వేటకాడొడ్డిన వలను 
బడుజింక గతిని లోంబడకువే మనన?" 


చర్మభావము నాంది నంసార నుఖము 
నర్మిలి గోరి మహాగజేందుండు 


కరిణీతో నెనయ నక్కడ పర్వుబారి 
యరిగి యచబ్బటి యోదమందు దాంగూలు 


కరణిని నంసార గహన కూపమునం 
బడువడీ నెఖీ దప్పి వడకువే మనన" 


“వదలక రననభావము నాంది యజ్ఞ 
నదిమ్మిమింగెద నంబు నరిగి, గాలమును 


108 


విదుషీమణి వెంగమాంబ 


(మింగి చచ్చినయట్టి మీనంబు పగిది 
పాంగుచు రుచి గోరి పాలయకే మనన! 


'న్మేతభావము నొంది నిగుడుచు మీన 
న్యేతలు మొదలుగా నెజయు దృశ్యముల 


యందానవడి యరగ్గి నణగిన మిడుత 
చందంబునను నీవు చావకే మనన 


“పనువడీ నానీకాభావంబు నాంది, 
ఘన నుగంధంబు గోరి కమలమధ్యమునం 


జేరిన భృంగంబు చెలువున గర్మ 

చిర వాననలయందు. జిక్కరే మనన!” 
'మెఅయు జింకయు. గరి మిడుత మీనంబు 
నరయగా భృంగ మిట్లానలం బొంది, 


యొక్కటొక్కటి చేత నొకటొక టణఖగు; 
నక్కట యిటువంటి మయైయిందియముల 


నెననీ యుండంగ నీవెటు తరించెదవు? 
చెనటుల పొందు వర్థింపవే మనన!” 


“అటువంటి వాననలన్సి బంధకము, 
లిటువంటి రీతుల నెరిగి, వైరాగ్య 


చింతన నతతంబు చేసిన, నీవు 
శాంతి. బొందెదవు*నిశ్చయముగా మనన? 


విదుషీమణి వెంగమాంబ 109 


“చెలువొవ్ప నిరతంబు చిత్త శాంతంబు 
కలుగు ధన్యునకు జగంబు భావింప 


నతతంబు చల్లన్తౌ శాంతంబు లేని 
యతనికి దావార్హియై తోచు జగము; 


కొవున శాంతమే కావలె నరున, 
కేవిధంబుననైన, నిది నిశ్చయంబు.” 


'నంగంబు హేతువు నకలార్థములకు, 
నంగంబు నిలయంబు నంనృతి కెల్ల, 


నంగంబు మూల మాళాలతావలళికీ, 
నంగమే యావదాళలకెల్ల నెలవు; 


నంగ వర్జనము మోక్షము, నంగ విరతి 
మంగళ (ప్రదము జన్మవినాళ కరము. 
- తృతీయ [వకరణము 


“యెంతటి విద్వాంనుడైన( 
దనియ దనంతనే తత్ప్వళ్యాన్తములు 


చదివి, తవంబెంత నల్సినంగాని 
మదినంళయంబులు మానవు, బిత్త 


చవలత్వమణగదు, శాంతి లభింవ; 
దవరిమితానంద మబ్బదు గాన, 


గురుని నంపాదించుకొని, కొల్చి, యతని 
కరుణకు ప్యాతుడై కడతేర వలయు. 


110 విదుషీమణి వెంగమాంబ 


నటుసేయలేక దేహాభిమానమున 
కుటిలాత్ముడగువాడు కొన కెక్కలేడు; 


ఎలమి శాస్త్రజ్ఞాన మెంతైన, గురుడు 
కలుగకున్సందున కడముట్టు టరుదు. క 


సాదృశ్య వాక్యముల కంటె, నీతి వాక్యముల కంటె, విషయ 
వర్ణనముల కంటె ఈ కావ్యము నందలి ఆఖ్యానములు అతిశయ 
మనోజ్ఞములై యున్నవి. వాయసయోగి ఉదంతము, శిభిధ్వజో 
పాఖ్యానము మున్నగునవి కొంచెము పెద్ద కథలు. ఈ కథలను 
నివేదించుటలో వెంగమాంబ తనకు కల కథా కథన సామర్థ్యమును 
స్తవనీయముగ జూపినది. ఆమె కథాకథన శక్తిని ప్రదర్శించుటకు 
చిన్నవి యగు మూడు కథలు ఇచట ఉదాహృతము లగు చున్నవి:- 


ద్వి. “విను రాఘవేళ్వర! వింధ్యాదిమీద 
నొనర గుటుంబియై యొక కిరాతుండు 


నుండీ, ధనానక్తి నుండిన బోట 
నుండక వనములం దొంటిగా మౌని 


కరణీని దిరుగు జాంగల దేళమందు 
మెయుపైన గవ్వ నమీవంబుగాను 


గనిపింప, నది వెండి గాబోలు ననుచు. 
జని చాల వెదుక్క నచ్చటగవ్వ తనకు 


గనబడకున్న దత్‌కాంక్ష విడువ 
కను వాడచటనున్లు కనవెల్లం బెజీరీ, 


బి 


విదుషీమణి వెంగమాంబ 111 


యాడాడ వైచుచు, నలయుచు, నందె 
మూడు దినంబు లిమ్ముగ గవ్వమీది 


యాన వీడక చూడ, నమర రత్ప్సంబు 
వానీగా దొరకగ్హా వాడు మోదింది, 


దాని€ గైకొని పోయి ధనవంతుడయ్యె. 
నో నరనాథ! వాడొక్కటి వెదకీ 


యొకటి గన్సుట్లు గురూపదేళార్థ 
మొక కొలమున దోచకుండీనగాని, 


వేనటంబడీ దొని విడువ, కాత్మార్ట 
మానక్తితో. జూతునని మానసనమున 


బుట్టిన నంళయంబులను ఖండించి, 
పట్టుగా మనమందె భావించెనేని 


అమర నన్మణి వానికబ్చిన రీతి 
రమణీయ నుజ్ఞాన రత్ప మీతనికి 


నరనన దొరకు, మోక్ష ధనాఢ్యుడగును; 
పరిపూర్ణ శాంతి నంవన్నుడౌ ననఘ!” 
“అలఘువింధ్యారణ్య మందొక్క గజము 
గలదు, హన్తివుడు తక్కఠ దానిం బొంచి 


పట్టి, గొలును దాని వదమున నంట 
జుట్టి, వృక్తమున కచ్చుగ గట్టి వేని, 


112 


విదుషీమణి వెంగమాంబ 


తా దాని ముందరి తాట్మిమానెక్క 
గా దంతి దంత యుగంబుతోం గాలి 


గొలును (గక్కున వీడ్చీకొని ఘీంకరింప, 
నళిక్కి హస్తివుడు తా నా (మాని మీద 
నున్సు నేనుగు (మాను నురవడిన్‌ విజిచి 
తన్ను జంవు నటంచు తరువుపై నుజికి 
వడీన నేనుగు వాని భావించి చూచి, 
వుడమిపై వాలె; నీ వురుమని నేను 
జంపుటింకే?లంచు జనియె నా దంతి; 
కంపమొందుచువాడు [(కమ్మణ లేచి 


చెచ్చెర నలత దర్చుకొని తానవుడు 
నచ్చోటనుండక యరిగి, కుంజరము 


చనిన జూడనుబోయి, సామజమున్లు 
యుినికి వట్టునెఖీంగి యుపముగా దాని 
చుట్టు నోదంబు హెచ్చుగ (దవ్వ పైన 
గట్టెలు, తీగెలు గనవు నాకులును 


బజఅచియుండగ గజపతి దాని మీద 
బరువెత్తి దిగజారి వడి హస్తిపునకు 


జిక్క; నాదిని వాడు జిక్కీన యవుడె 
(తొక్క చంవకయున్స దోషంబు చేత 


గరి వాని చేతికే (కర్రమ్మజంజిక్క్‌, 
యిరవెందు దోచక యేడ్చుచునుండె. ” 


ఫ్రై 


విదుషీమణి వెంగమాంబ 113 
“నదమలుం డగు నొక్క జగతీనురుండు 


తనమదిలోన జింతొామణఖీ. గోరి 
ఘన తపంబొనరింవగా, నదివచ్చి 


యా భూనురుని చేత నవ్వుడ నిలిచె, 
ఆ భావ మెరుగక యా (బాహ్మణఖుండు 


తలబె నీ రీతి 'జింతామణీ నన్ను 
వలనొప్పగా మెచ్చివచ్చునే త్వరగ? 
నెలమి జింతామణీి నీయ జాలకయ 
వెలయ వేల్పులు తపోవిఘ్సుంబు సేయ 


నీ రీతి బంపినా రీ గాజు వూన 
నే రతి. గైకొందు నివు? డంచు మదిని 


దలచగా నెజీగి చింతామణీ చనియె. 
నల విప్ర డెవ్చటియట్ల తవంబు 
పనిబూని చేయగా బహువత్సరముల 
కొనర బ్రత్యక్షమై యొక గాజుపూస 
తన చేతి కొదవ జింతామణీ దొరకి” 
ననుకొని తనయింటి కరిగె విప్రుండు; 


పాలుపొంద నా గాజుపూస నానాంటి 
మలినమై పోవ బ్రాహ్మణుడు చింతించె” 
- చతుర్ధ వ్రకణము. 


114 విదుషీమణి వెంగమాంబ 


వేంకటాచల మాహాత్మ్యము 


వేంకటాచల మాహాత్మ్యము ఆజాశ్వాసముల ప్రబంధము. 
ఈ యాజాశ్వాసముల గగ్రంథమున తిరుపతి కొండ యొక్కయు, 
అక్కడి శ్రీనివాస దేవుని యొక్కయు మాహాత్మ్యము వర్ణితము. 
మొత్తమునకు వేంకటాచల మాహాత్మ్య్యమన్న పేరే చెల్లినను ఇందు 
మూడు తెఅగుల గ్రంథములు గలవు. 


ఈ మూడు తెజగుల గ్రంథములలో మొదటిది : 

వరాహ పురాణాంతర్గతమగు వేంకటాచల మాహాత్యమునకు 
దెలిగింపు. ఈ గ్రంథము మొదటి మూడాశ్వాసములందును 
వర్ణితము. దీనికి వేంకటాచల మాహాత్మ్యమనియే నామము. 


ముత్తెజగుల గ్రంథములలో రెండవది : 

భవిష్యోత్తర పురాణటప్రోక్తమగు గాథలకు తెలిగింపు. 
ఈ గ్రంథము నాలుగు, ఐదు ఆశ్వాసములలో వర్ణితము. దీనికి 
“శ్రీనివాస విలాస'మని పేరు. 


ఇక మూడవది : 

ఇది పద్మపురాణాంతర్గతమగు 'గ్రంథమునకు దెలిగింపు. 
ఈ గాథ ఆఅవ ఆశ్వానమున "వర్ణితము. దీనికి “వీరలక్ష్మీ 
విలాసిమని పేరు. 

పద్మపురాణాంతర్గమగు గాథకు అనువాదమే కాక, ఇందు 
కొంత కవయిత్రి స్వకల్పితము కూడ గలదు. 


వెంగమాంబ ఒకటి, నాలుగు, ఆజు ఆశ్వానముల ఆదిని 
నంన్కృత శోకములు రచించినది. ఒకటి, రెండు మూడు 


విదుషీమణి వెంగమాంబ 115 


ఆశ్వాసముల గాథ వరాహ పురాణాంతర్గతమును, నాలుగు, ఐదు 
ఆశ్వాసములగాథ భవిష్యోత్తర పురాణాంతర్గతమును, ఆజవ 
ఆళ్వానము గాథ పద్మ వురాణాంతర్గతమును అగుటచే 
ఈ గ్రంథమును ముత్తెజగుల ప్రత్యేక కావ్యములుగ భావించి, 
ఆమె మూడు కావ్యముల ఆదిని సంస్కృత ళ్లోకములను 
రచించినదని ఊహింపవచ్చును:- 


శా “శ్రీకాంతాత్మ నరోజ చండకీరణం ళీతాంళు బింబాననం, 
శ్రీ కంఠాబ్దజ నన్ఫుతాం[ఘఘ్ర కమలం చిన్య్మాత్ర మ(ప్రాకృతమ్‌! 
లోకాతీత మనేక గోపయువతీ లోలం పరం నర్వగం, 
స్వాకారం తరిగొండ శేషకుధరాధ్యక్షం భజే హం నదా॥ 
-వ్రభమాళ్వానము 


శా.శ్రీనారాయణ మాత్మ మూల మనఘం శ్రీవత్స వక్షస్థలం, 
నానా స్థావర జంగమాత్మక జగన్నాథం ప్రధానాశ్రయమ్‌।! 
ధ్యాన ధ్యేయ మచబింత్య మదయ పదం ధర్మస్వరూపం, సువూ 
ర్లానందం తరిగొండ శేషకుధరాధ్యక్తం భజే£౬ హం నదా॥ 
- బతుర్థాళ్వానము 


శా.శ్రీమల్కోమలనీలతోయద నిభం ళృంగార వూర్ణేక్షణం, 
హేమాభాంబర దివ్య భూషణధరం హేలావతీ ఖేలనమ్‌। 
కౌమారీళ్ళ్వర నన్గుతాంఘ్రి కమలం కల్యాణ లీలాగుణో 
ద్దామం శ్రీతరిగొండ శేషకుధరాధ్యక్ష్యం భజే£. హం నదా॥” 
- వష్ణాళ్వానము 
కావ్యాదిని సంస్కృత శ్లోకముల నుంచు ఆచారము తెనుగు 
కవులలో నన్నయ, తిక్కనాదుల నుండి అనుస్యూతమై యున్నది. 


116 


విదుషీమణి వెంగమాంబ 


ఆ మర్యాదనే ఈ కావ్యమున వెంగమాంబ పాటించినది. 
కావ్యాదినే కాక, కావ్య మధ్యమునందును అమె కొన్ని శ్లోకములను 
రచియించినది. తృతీయాశ్వాసములో మునులు శ్రీ వేంకటాద్రి 
విభుని వినుతించిన వుట్టమునందలి క్రింది నాలుగు 
శ్లోకములను చూడుడు : 


ట్లో 
ళు 


టో 
రా 


! 
య 


! 
! 


“సరోజు వత్రలోచనం, నుసాధు లోక పావనం, 
చరా చరాత్మక ప్రపంచ సాక్షిభూత మవ్యయమ్‌! 
వురారి పద్మజామరేంద్ర ఫూజితొాంఘీ వంకజుం, 
న్మరామి వేంకటేళ్ళరం చ సాగరాత్మజేళ్ళరమ్‌॥ 


వురాణవూరుషం, నమస్త వుణ్యకర్మ రక్షణం, 
మురానురాది దానవేంద్ర మూర్ధజాల శిక్షణమ్‌! 
ధరాధరోద్ధరం, ప్రశాంత తాపసాత్మ వీక్షణం, 
న్మరామి వేంకటేళ్ళురం చ సాగరాత్మజేళ్ళ్వరమ్‌॥ 


శరాననాది ళన్తబ్బంద సాధనం, శుభాకరం, 
ఖరాఖ్య రాక్షసేంద్ర గర్వకాననోగ్ర పావకమ్‌! 
వరాధినాథ వందితం నగాత్మజాత్మ నన్నుతం, 
న్మరామి వేంఠటేశ్చురం చ సాగరాత్మజేశ్వరమ్‌॥ 


నురారి శౌర్య నిగ్రహం, నుపర్వరాట్పరి[గ్రహం, 
వరాత్పరం, మునీంద్ర చంద్ర భావ గమ్య విగ్రహమ్‌! 
ధరామరాఘ ళోషణం నుధా తరంగ భాషణం, 
న్మరామి వేంకటేళ్ళురం చ సాగరాత్మడేళ్ళరమ్‌॥” 

- వేంకటాచల మాహాత్మ్యము, తృతీయాశ్వానము. 


విదుషీమణి వెంగమాంబ 117 


వరాహ, భవిష్యోత్తర పురాణములు రెండింటి యందలి 
నలుబది మూడు అధ్యాయములను ఐదాశ్వానముల పద్య 
కావ్యముగ రచియించిన పదపడి, పద్మ పురాణములోని కథను 
ఆజవ ఆళశ్వాసముగ ఆమె రచించినది. 


హరికి నమర్చించి, యవల బద్మపురాణ 
మందు వింతగ వేంకటాది విభుండు 


తే.గీ. నిరినిం గూరిచి తపము మున్‌ జేసినట్టి 
చరితములు కొన్సి దొరకగా నంగ్రహించి, 
నరవి నాశ్వానమున కవి చాలవనుచు 
వేఖు కల్పన కొంతగావింప వలసె. 


క. కావున నిఫుడొక గతిం గృతి 
గా విరచించెదను; దప్పుగా. జూడక నన్‌ 
గావు. డటంచును పెద్దల 
సేవించెద నెల్ల పొద్దు చిత్తంబలరన్‌. ” 


ఈ యాశ్వాసమును అమె ప్రత్యేక కావ్యముగ పరిగణించినది. 
గురు, దైవంబుల దలంచినది. వరాహ, భవిష్యోత్తర పురాణములలో 
లేనిగాథ ఒకటి వద్మవురాణమున దొరకగా ఆ గాథను 
ఈ యాశ్వాసమున ఆమె చంపువుగ వ్రాసినది. 


దీనికి 'వీరలక్ష్మీ విలాసము" అను నామమును పెద్దల 
యనుమతమున నిడితినని ఆమె యనుచున్నది. 
౦ 


118 విదుషీమణి వెంగమాంబ 


తే.గీ. “భారతిని జిహ్వా యందుంచి నారసింహు( 
డే విధంబున బలికీంచు నా విధమున 
బలికెదను; భాగవతులు నాబాలభాష 
లం దనహ్యము లేక నెయ్యమున వినుండీ/” 


ఇట్లు ఈ యాశ్వాసమును ప్రత్యేక కావ్యముగ పరిగణించి, 
కృత్యాదిని పై విషయములు తెల్పి, ఆ మీద కథా కథనమునకు 
పూనుకొనినది. 


ఆకాళపతి సుతయగు పద్మావతిని పెండ్డియై హరి పన్నగా 
చలమున నెలకొని యుండెను. ఎప్పుడు అతని వక్షమున 
వసించుచుండెడు లక్ష్మి యలిగి కొల్హాపురమునందుండెను. 
పెండ్లికి కుబేరుని చెంత తీసిన బుణము తీర్చెడు ఉపాయము 
అతనికి ఏమియు తోచలేదు. అందుచేత అతడు అది యొక 
విధముగా నుండెను. 


అది చూచి పద్మావతి యొకనాడు ఏకాంత సమయమున 
ఆతని వైరాగ్యమునకు కారణమడిగెను. అప్పుడు వేంకటేశ్వర 
స్వామి ఇట్లు చెప్పెను : 


“చిద్రూపలక్ష్మి సద్రూపయై నన్ను( బొందినప్పటినుండి సర్వ 
ప్రపంచమునకు నేను కర్తనై యుంటిని. ఆమె నా యురఃస్థలమున 
ఉండుచు నన్ను గొప్ప చేసెను. 


ఇట్టుండగా ఒకసారి భృగుమహర్షి వచ్చి, సిరియున్న నా 
యురముపై తన్నెను. అందుచేత లక్ష్మి నా మీద అలిగి, కరవీర 
పురమును చేరెను. ఆమెను వెదకుకొనుచు వచ్చి దారి తప్పి ఈ 


విదుషీమణి వెంగమాంబ 119 


కొండ మీద చింతచెట్టు క్రింద వెలసితిని. గొల్లవాని దెబ్బల, నీ 
సఖీజనుల వ్రేటుల నలగితిని. సిరిలేక యుండినవేళ నీతో నైన 
వివాహమునకు నాకు అప్పులయినవి. నీ తండ్రి, తమ్ములు ఇచ్చిన 
ధనముతో ఆ అప్పులు తీరలేదు. ఇక ఏమి చేయుట? అని 
చింత. నీవు ఏమైన ఆలోచన చెప్పగలవా?” 


దానికి పద్మావతి యిట్లు బదులిడెను. “స్వామీ! మీకు 
ఆలోచన చెప్పగల సామర్థ్యము కలదానను కాను. సృష్టికి పూర్వమే 
మిమ్ము చేపట్టి, మిమ్ము ఇంత గొప్ప చేసిన లక్ష్మిని మీరు ఎడబాసి 
యుండుట న్యాయము కాదు. ఆమెను ఏవిధముననైన తోడ్కొని 
రండు. ఆమెకును, మీకును సేవ చేయుచుండెదను.” 


ఈ మాట హరికి నచ్చినది. అతడు లక్ష్మిని ప్రసన్నురాలిని 
చేసికొనుటకు తపము ్రారంభించినాడు. తపము ఇరువది 
రెండేండ్లు సాగినది. లక్ష్మి ప్రసన్నురాలై తిరిగి హరి యురమున 
చేరును. 


హరి యురమున వసియింప వచ్చిన లక్ష్మిని వెంగమాంబ 
వర్ణించిన తీరు కనుడు! విరక్త శీల చేసిన స్త్రీ వర్ణనమిది:- 


సీ. “ఘలుఘల్లురని కాళ్ల గజ్జె లందెలు మైయ 
మొలనూలి ఘంట లిమ్ముగ నటింపం 
జెలువగు బంగరంచుల నొవ్చు తెల్లని 
చీరకుచ్చులు చాల నిన్తు మీజ, 
రహిని6 జందురు కావి అవికెలో బంగారు 
గిండ్ల చందమున బాలిండ్లు మెళియ, 


120 విదుషీమణి వెంగమాంబ 


జారుకొప్పునబూలనరులు చిందులు (బొక్క, 
ముంగురుల్‌ నుదుటిపై ముద్దుగుల్కం 
తే.గీ. గర్హ కంఠాభరణ, కర కంకణములు, 
వరశిరోభూషణంబులు, నురుచిరంబు 
లైన నందిటిదండలు, వోరములును 
విలసీతాంగములను చాల వెలుగుబుండ.” 


“భానుర నాసీకాభరణంబుతోం గూడీ 
బింబాధరము కాంతి పిక్కటిల్ల, 
దిద్దిన కస్తూరి తిలకంబుతో! గూడీ 
నిటల తటద్యుతుల్‌ నివ్వటిల్ల, 
నెలవంఠక బొమలును, న్యేతాంజనము నరి 
గా సాగసై నీల కళల నీనం 
బరిమళ గంధ లేపనములో నెనసి సల్‌ 
కుసుమ సౌరభము దిక్కులను నెజయ, 
తే.గీ. హంనగతి నొప్ప మథిత దుగ్ధాబ్ధినుండి 
వెడలి మును వచ్చి హరి€ జేరు విధముగాను 
రమ్యతరమైన పద్మ నరన్సు వెడలి 
శ్రీరమానతి వతి చెంత౦ేరి నిలిచె.” 


చినా 


ఆ మీద హారికిని, సిరికిని నడచిన నంభాషణము 
చమత్కారముగ నుండును. “అప్పు తీర్చు ఉపాయము చెప్పుమని 
హరి సతిని కోరును. 'బుణము చేసినప్పుడు నన్ను అడిగితివా? 
అని లక్ష్మి యనును. “నా రెండవ వివాహమునకు నిన్ను అప్పు 
అడగటానికి బుద్ధి పుట్టినది కాదు' - అని స్వామి చెప్పును. “ఇప్పటికే 


విదుషీమణి వెంగమాంబ 121 


వడ్డి బళువైనది. ఇంకను బళువు కానీయనేల? వెంటనే చెల్లించి 
వేయు'మని లక్ష్మి కోరును. అప్పుడు స్వామి యిట్లు చెప్పును. 
“కుబేరుని అప్పు ఇప్పుడు తీర్చ నక్కర లేదు. వడ్డి మాత్రము 
నిర్ణయము ప్రకారము క్రమముగా ఇచ్చి వేయుచుందము. 
కలియుగాంతమున అప్పు అంతయు తీర్చివైచి వైకుంఠమునకు 
వెడలిపోవుదము. 


అంతవఅకు ఈ శేషశైలమున ఉండి ప్రజలను రక్షింతము. 
ఇప్పుడే రుబేరుని అప్పు తీర్చి వేసితివేని, నేను ఇక్కడ నిరుద్యోగినై 
ఉండిపోవలసి వచ్చును.” 


ఆ పిమ్మట పద్మతీర్థ మహిమ తెలుపుటకు శుకమార్తాండ 
నంవాదము, ఛాయా శుకోత్పత్తి, వీరలక్ష్మి శుకాశ్రమము 
చేరియుండుట - మున్నగు గాథలు ఈ యాశ్వాసమున చేర్చబడినవి. 


చివరన ప్రళయకాలమున వటపత్రశాయి యగు విష్ణువర్ణన 
మిట్లు కలదు :- 


సీ. “పటుతరంగాహతిన్‌ వటప్మత మటు నిటు 
లుయ్యాల నలె నూగుబుండగాను, 
జీర జీర నెగిరెడు ళీకర మాలిక 
లుయ్యాల చేరు లట్లొవ్పగాను, 
ఫేనంబు చుట్టు గప్పి విశాల మయ్యది 
యుయ్యాల తెరవలె నుండగాను, 
(భువ మండలం బడ్డదూలంబు క్రెవడీ 
నుయ్యాల చేర్లతో నాజయగాను, 


122 విదుషీమణి వెంగమాంబ 


తే.గీ. పరమపద కాంతులుప్పాంగి వద్మరాగ 
ముఖ్యమణిజాలములరీతి, ముద్దుగుల్కు 
చెండ్గవలె. జూడ్కి కెదురుగానుండ, దాని/ 
జాచుభును బాలు(డాత్మలో జొక్కుచుండె.” 


ఈ యాశ్వాసమునందలి శైలి తలియుటకు పైన ఉదాహరించిన 
పద్యములు చాలును. ఐనను మజథీ రెండు, మూడు పద్యములు 
ఉదాహరించుకొందము:- 


“శావీణ ల్మీటుచు పాడుచున్‌ గులుకుచున్‌ వింతల్‌ వినోదంబులున్‌ 
జాణ ల్పూవుచు నందు దాము తమలో జావల్య భావోకర్తులే 
నాణెం బుప్పతిలంగ పల్కుచును శ్రీనారాయణస్వామినే 
యేణాంకానస్యలు చూచి చూచి, తమలో హెళ్చైన మోహంబునన్‌. 


శా. ఈ కాంతామణీ నద్భుత క్రమముగా నీ రాజు పుట్టించినా; 
డేకాలంబుననైన నిట్టి మహిమం బెందైన గన్గొంటిమే? 
లోకాతీతుడుగాని, యీ వురుషు డీ లోకంబులో వాడుగా; 
-డేఠాగ్రస్థితి నిట్లు నిల్వ మనుజుండెంత్రైనం దానోవునే? 


చ. పరమ పతివ్రతామణివి భర్తను జిక్కుల బెట్టి చాలతొం 
దర లొనరించి బాలకులు దాగుడుమూతల నాడు రీతిగా( 
దిరుగుచునుండు చందము వతివ్రత కొవ్చునె యేడనైన? నీ 
వెఖు(గని నీతులున్సువె? యిదేమి విచిత్రమువుట్టె నంగనా!” 


ఈ యాశ్వాస రచనము నందలి కొన్ని పోలికలు (ఉపమానములు) 
కనుడు:- 


విదుషీమణి వెంగమాంబ 123 


నేరక చేయు పనికీ గోపింవనొల్లక్ర 

కొడుకు తప్పులు తండ్రీ గాంచి రక్షించిన కరణ; 
తైలవర్తి యందు జ్వాల వెలిగినట్సు; 

పాలలో ఘృతంబు పైకీ తేలిన చందంబున; 


వట బీజంబునకు, బ్రీహ్‌ బీజంబునరకు భూ 
నంబంధం బొక్కటి టె యెనం గాని, బ్రీహ్‌ 
వరిణామంబు షణ్మానంబులును, వట 
పరిణామంబు సహస్ర సంవత్సర పర్యంతంబు. 


“వీరలక్ష్మీ విలాసిమను నామముగల ఈ యేకాశ్వాన 
కావ్యమున వెంగమాంబ ఒక దండకమును చేర్చినది. అంత్యాను 
ప్రాసలతో అ దండకము పొంకముగా నున్నది. తిలకింపుడు:- 


“శ్రీమత్పరంధామ! జీవావళి స్తోమ! 
శ్రీమానినీ లోల! శృంగార సల్లీల! 
కందర్ప లావణ్య! కంజోద్భృవాగణ్య! 
షాడ్గుణ్య సంపన్న! సంరక్షితాపన్న! 
సత్యవ్రతాచార! సాధువ్రజోద్దార! 
సారాంబుద శ్యామ! సంపూర్ణ సత్కామ! 
వేదాంత సంచార! విశ్వంభరాధార! 
శ్రీ వేంకటాద్రీశ! సత్‌చిత్రకాశా! 
పరాకాశ! లోకేశ! వాగీశ గౌరీళశ 


నాకేశ వంద్యాంఘి పద్మద్వయా! 
నిత్య సత్యా! ౨_.ద్వయా! సద్దయా సాంద్ర! 


124 విదుషీమణి వెంగమాంబ 


యోగీంద్ర హృత్పద్మ భృంగా! శుభాంగా! 
సుచారిత్ర! మిత్రాబ్ద నేత్రా! ధరిత్రీ కళత్రా! 
మహాోల్లాస! దాసప్రియా! శ్రీనివాసా! 
మమున్‌ సత్కపన్‌ జూడుమో తండ్రి! 
తర్గొండ వాసా! నృసింహా! హృతాంహా! 
నమస్తే నమస్తే నమస్తే నమః. 


లక్ష్మీ వియోగవిచారమును తెలుపు ఘట్టమున వెంగమ్మ 
మిక్కిలి సులభవైలిని వాడినది. మచ్చునకు ఒక పద్యము 
చిత్తగింపుడు :- 


ఆ.వె. “నిలిచి యున్నచోట నిలువ సహింపదు, 
మజఅిచి యుందు ననిన మజపురాదు; 
కనుల గట్టినట్టుగా తోచుచున్నాడు, 
మాటలాడ డిపుడు మౌని వలెను.” 


పైన ఉదాహరించిన దండకమున సంస్కృత పదములు 
నిండుగా వండుకొని యుండి, అవె ఉభయ భాషా 
ప్రావీణ్యమునకు మంచి మచ్చుతునకగా ఉన్నవి. ఉభయ భాషల 
యందు సమముగా పదజాల పాండిత్యము కలిగి ఉండుటేకాక, 
సంస్కృతాంధ్రములందు సమముగా కవితా సామర్థ్యమును 
ప్రదర్శించినది ఈ యాంధ్ర విదుషీమణి! 


సంస్కృతమున గ్రంథ రచనము కావించిన ఆంధ్ర స్రీలలో 
రామభద్రాంబ, మధురవాణి - అను ఇరువురు మాత్రమే తెనుగున 
చెదరుగా వద్యములు చెప్పినట్లు నిదర్శనములు కలవు. 


విదుషీమణి వెంగమాంబ 125 


అంధ్రమున గ్రంథ రచనము కావించిన వారిలో కృష్ణాజమ్మ 
సంస్కృతాంధ్ర కవితా సమర్శరాలుగా చెప్పబడుచున్నది. కాని, 
ఆమె రచనములు నేడు కానరాకున్నవి. రంగాజమ్మ తెనుగు 
కృతులలో కొన్ని చెదరుగా సంస్కృత శ్లోకములు కలవు. వెంగమాంబ 
రచియించిన వేంకటాచలమాహాత్మమున సంస్కృత శ్లోకములు 
రెండు పుంజీల వణకు ఉన్నవి. అగుటచే సంస్కృతాంధ్రము 
లందు సమముగా కవితా సామర్థ్యమును ప్రదర్శించిన ఆంధ్ర 
విదుషీమణులలో తరిగొండ వెంగమాంబ మేటియనుట. 


ప్రాచీనాంధ్ర కవులలో నన్నయ, తిక్కన, మల్లికార్జున 
పండితారాధ్యుడు, పాలకురికి సోమనాథుడు, శ్రీనాథుడు, శ్రీకృష్ణ 
దేవరాయలు, రఘునాథ నాయకుడు, శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి 
మున్నగువారు ఉభయ భాషా కవులుగా పలువురు కనిపించు 
చున్నారు. కవులది సంఖ్యా బాహుళ్యము. కవయిత్రులది వేళ్లపై 
లెక్కింపనగు అల్ప్బసంఖ్య. ఆ కొద్ది మంది కవయిత్రులలోనే మహా 
కవుల స్థాయిని అందుకొన్న అగ్రేసరురాలు వెంగమ్మ, 


వేంకటాచలమాహాత్మము ఆంధ్ర సారస్వతమున అ రీతి 
కావ్యములందు ఒక విశిష్టస్థానమును పాందుచున్నది. 
అంధ్రమున స్థల మాహాత్మ్యములు పలువురు రచించి యున్నారు. 
అయితే వెంగమాంబవలె ఆ స్థలమునందే యుండి ఆ స్థల 
మాహాత్మమును రచియించినవారు మిక్కిలి తక్కువ. ప్రొఢ 
కవిత్వ విషయమున తెనాలి రామకృష్ణుని పాండురంగ 
మాహాత్మముతో కాని, ప్రసాద కవిత్వ విషయమున కవి ధూర్జటి 
శ్రీకాళహస్తి మాహాత్మ్య్యముతో కాని తరిగొండ వెంగమాంబ 


126 విదుషీమణి వెంగమాంబ 


వేంకటాచల మాహాత్మ్యము ఈడు రాకపోయినను, ఆంధ్ర 
సారన్వతము నందలి నృలమాహాత్మ్యములలో తరిగొండ 
వెంగమాంబ వేంకటాచల మాహాత్మమునకు సముచిత స్థానము 
కలదు. 


వేంకటాచల మాహాత్మ్యమును తెలుగున పద్య కావ్యములుగా 
పలువురు పురుష కవులు రచియించియున్నారు. అయితే, వానిలో 
వేనికికాని తరిగొండ వెంగమాంబ వేంకటాచల మాహాత్య మునకు 
గల ప్రచారము లేదు. కొంచెము ఇంచు మించుగా వెంగమాంబకు 
సమకాలమువాడనదగిన శిష్టు కృష్ణమూర్తి శాస్తి ఒక వేంకటాచల 
మాహాత్మ్యమును రచించినాడు. అది క్రీస్తు శకము 1858 సం॥లో 
అచ్చుపడినది. ఇప్పటికి నూజేండ్లయినది. 


శాస్త్రి వేంకటాచల మాహాత్మ్యము వెంగమాంబ వేంకటాచల 
మాహాత్మ్యమంత విపుల మైనదికాదు. వరాహా పురాణాంతర్గతమగు 
వేంకటాచల మాహాత్మ్యగాథను మాత్రమే అతడు మూడాశ్వాసముల 
ప్రబంధముగ రచియించినాడు. 


వెంగమ్మ వ్రాసిన వేంకటాచలమాహాత్మ్యమును ఇద్దరు 
ముగ్గురు ప్రచురణ కర్తలు ప్రచురించినట్టున్నది. తిరుమలలోని 
శ్రీ వేంకటేశ్వర బుక్కు డిపో ప్రాప్రయిటరు శ్రీ నెటాళం 
సుబ్రహ్మణ్యము ప్రచురించినది కూడ ఈ గ్రంథ రచన సందర్భమున 
పరిశీలితమైనది. 
౩వ్రముఖుల అభిపాయములు 

ఈ సుప్రసిద్ధ రచయిత్రి కథాకమామీషు ముగించుటకు 


ముందు ముగ్గురు అక్షర ముఖులు ఈమెను గుజించి వ్రాసిన 
వ్రాతలు కొన్ని ఉద్ధారతములగుచున్నవి:- 


విదుషీమణి వెంగమాంబ 127 


“తరిగొండ వెంగమాంబ ఆంధ్ర న్తీ జాతికి మేలుబంతి. 
గార్గి మైత్రేయి మున్హగు ఉపనిషత్‌ స్త్రీల తరగతికి చెందిన మేటి 
ఆంధ్ర యోగిని ఆమె. అమె జీవితము ఆంధ్రులకు పారమార్థ 
జీవనమున ఆదర్భ(పప్రాయమైనది. ” 

- వంగనామాల బాల కృష్ణమూర్తి. 


“వెంగమ్మ రచించిన గ్రంథములు తఅబు వేదాంత 
వరములు. శైలి కడు మృదువుగను, హృదయంగమముగను 
నుండును. అక్కడక్కడ నీమె వ్యాకరణ నియమముల 
నుల్లంఘించినది. నంభాషణకైలికి వీలైనంత దగ్గరగ వ్రాయు 
నుద్దేళముతో నీమె యట్లానర్చి యుండును. 


కఠిన వేదాంత భావములను గూడ వెంగమాంబ కడు 
మృదువుగాను, నులభార్థబోధకముగను వ్రాసినది. బౌచిత్యము 
నందును, భక్తి వైరాగ్యములందును తరిగొండ వెంగమాంబ 
మన (ప్రాచీన కవులకు తీసీపోని యుత్తమ కవయిత్రి. 


భక్షి యోగ క్రమమున నాంధ్ర భాషలో! గౌవ్యము వ్రాయుట 
తన యాళయమని వెంగమాంబ ప్రకటించినది. నంస్కృత వరాహ, 
భవిష్యోత్తర పద్మ పురాణములలో వచ్చిన వేంఠకటాచల మావోత్మ్య 
ప్రళంనలు మూలముగా గొని యీమె తన ప్రబంధమును 
వ్రాసినది. వేంకటాద్రి ప్రభావము నుగ్గడించుటకు చెప్పబడిన 
మాధవుడను బ్రాహ్మణ యువకుని కథ వృాదయంగమముగనున్సుది. 
క్షేతమావాత్మ్యమును ప్రళంసించుట్టకై ప్రరాణములు విచిత్ర కథలను 
కల్పించుచుండును. నత్కులీనుడైన బ్రాహ్మణ కుమారుడుండును. 
అతడు యౌవనమదముచే చేయరాని పావములు, జూర 


128 విదుషీమణి వెంగమాంబ 


బోరత్వాదులు చేయును. అంతటి పావములు చేనియు, 
జీవితాంతమం దొకపుఖ్య క్షేత్రమును సందర్భింప, తత్ర్రభావముచే 
పాప విముక్తుడగును. క్షేత్ర మాహాత్మ్య కథ లన్సియు నీరీతిగనే 
యుండును. మాధవుడను విప్రడును ఇట్టివాడే. ఈ సందర్భములో 
పురుషులైన కవులైనవో మాధవుని శృంగార విహారములను వచ్చి 
వచ్చిగా వరించి యుందురు. మాధవుడు బండాల కన్యను 
కామించెను. తరిగొండ వెంగమాంబ ఈ కథా భాగమును గొప్ప 
నేర్పుతోను, బె చితీపరిజ్ఞానముతోను వ్రాసి, వురుషకవులకు చక్కని 
త్రోవ చూపినది. 


వేంఠటాభలమావోత్మ్యములోని వద్మావతీ శ్రీనివానుల 
వివావా వృత్తాంత వెంతయు రమణీయముగో నున్సుది. 
వేంకటాచల దేవుడగు శ్రీనివాసుడు నారాయణవన వుర రాజు 
కుమార్తెయైన పద్మావతిని (ప్రేమించును. శ్రీనివానుడు మాయా 
మానుష లీలను విడంబించును. ప్రథమ నందర్భనమునందే 
“తనను వరింవు మని శ్రీనివానుడు పద్మావతిని నిర్బంధించును. 
ధైర్యవతియైన పద్మావతి రాచబిడ్డ కనుక యాతని (ప్రార్ధనలకు 
లొంగక్క శ్రీనివానుని రాళ్లతో కొట్టించి తరిమి వేయును. శ్రీనివాను 
డెజటుకసాని వేషముతో రాజూంతువురమునకు బోవుట కరడు 
సహజముగా వర్థింపబడినది. ఎజుకసాని మాటలను వెంగమాంబ 
చక్కగా వివరించినది. శ్రీనివానునకును ఆయన ప్రథమ భార్య 
యగు లక్ష్మీదేవికిని గలిగిన వివాదము, వారొండొరుల నెడబానీ 
యొంటరితనము ననుభవించుట- మొదలగు కథ యంతయు 
జాలి గొల్పుచు, మిక్కిలి హృద్యముగా నున్చది. స్త్రీ వృదయాంత 
రాళమందలి నున్చిత భావములను, స్త్రీల యాత్మాభిమానమును, 


విదుషీమణ్గి వెంగమాంబ 129 


ఆత్మ గోపనమును వెంగమాంబ గొప్ప నమర్ధతతోను, నరనము 
గను బిత్రించినది. శ్రీనివానుని ద్వితీయవివాహ నందర్భమున 
లక్ష్మీదేవి యనుభవించిన విచిత్ర బాధాకరమైన భావములను 
వెంగమాంబ నివుణతతో వర్థించినది. ” 

- శ్రీ ఖండవల్లి లక్ష్మీరంజనము, ఎం.ఏ. 


ఆంధ్ర సాహిత్య చరిత్ర నంగ్రవాము - మొదటి భాగము 


“మీరాబాయి విశిష్టాద్వైత మతము నవలంబించినట్టి 
దనియు, తరిగొండ వెంగమాంబ యద్వైతమతము నవలంబించి 
నట్టిదనియు వారి చరిత్రను బట్టి తలియవచ్చుచున్సది. 


ఇరువురును భిన్స కాలములకు, భిన్సమతములకు, భిన్దు 
దేశములకు, భిన్న వర్ణములకు జెందినవారయ్యును, జీవితము 
లందు పెక్కు సాదృళ్యములు గలిగి, భక్తలోక శిరోరత్సములై 
విరాజిల్లుచున్న్హారు. 

గేయ కావ్య నిర్మాత్రి మీరాబాయి; వద్య కావ్య నిర్మాత్రి 
వెంగమాంబ. 

మీరా గాయకురాలు. వెంగమాంబ తన కావ్యమునకు 


వలనీన శృంగార వర్థనములను శ్రీరృష్ణునిచేతనే పొడిపించిన 
రనజ్ఞురాలు. 

ఉభయులును బాల్య వైధవ్య దువఖమున భాగస్వామినులే. 
ఉభయులును గష్టపరంవర నమానముగ బంచుకొన్చవారే. 


తనకు నంభవించిన కష్టనష్టములు నంతోవముతో 
ననుభవించి, నంసారమునందు విర్తక్తినొంది, యుభయులును 


130 విదుషీమణి వెంగమాంబ 


శ్రీకృష్ణ దర్భ్శనానందవారాశి నోలలాడీ తన్మయలైన వారలే! ఉభయు 
లును నామపారాయణ వరాయణలే! శ్రీకృష్ణ నిరువురును 
గొంతెత్తి పిలిచినవారే! 


భారత భక్త దహరాకాళమున జ్యోత్సృయును, రళ్ళియును 
(బనరింవజోనీన రే వెలుగును, వే వెలుగును మీరా 
వెంగమాంబలు/ 


ఇరువురును బరమ ధర్మావలంబనార్థముగ నంథు 
నియమముల నుల్లంఘించిన స్వాతంత్ర్య వరాయణలే! 


ఇరువురును నర్వకాల నర్వాస్త్టలయందును భారతీయ 
మహిళా లోకమున కాదర్భప్రాయలే! 


ఉభయులును స్త్రీలకే కాక పురుషులకు గూడ నీతి. గణవు 
వవిత్ర జీవిత చరిత్రలు కలవారే! 


ఉభయులును పాతివ్రత్య మాహాత్యమును విశ్శమున 
జిరస్థాయిగా నాటి పోయినవారే! 


చతుర్విధ వురుషార్థముల యందలి మోక్షేచ్చయే మానవ 
ధర్మమని నిరూపించిన లోకోత్తర చరిత్ర లీ వ్యక్తిద్వయము! 


వీరి చరిత్రములు నత్య పరాక్రమ ధురీణములు. 


మీరాకును, వెంగమాంబకును బ్రపంచము నెడలను, 
మానవ జీవితము నెడలను నభిప్రాయములు నమానములే. 
జగత్తు మిథ్య యనియు, వరమాత్మయే నత్యమనియు, 
శరీరధారు లెల్లరును దుదకు మంటిపాలు కాక తీరదనియు, 
కావున భోగలాలనత విడిచి, పునరావృత్తి రహిత స్టిత్తై యాతృజ్ఞాన 
నంపొదన మొనరించుటే కర్తవ్యమనియు, నర్వమును 
బరమేళ్ళరార్చణ మొనరించి, భగవద్దాన్యము జేయుచు గర్మ 


విదుషీమణి వెంగమాంబ 131 


బంధమున నుండీ విడివడ వలయుననియ్యు, శ్రీళృష్ణు డొక్కడే 
వ్రభుడనియు, నా వ్రభుని జేరు నెడల నంథము వెట్టు 
నడ్డంకులనెల్ల నహనముతో ప్రతిఘటించి తీరవలెననియు, 
నూర్యుడును రళశ్ళియునుబలె దానును బరమేళ్వరుడును 
నుంటిమనియు, భ్రాంతి జనకమైన ద్వైత భావము రహితమై, 
యద్వైతమే నుండును గావున బ్రహ్మత్వమును తాను బ్రాపించి 
తీరుదుననియు మీరాబాయి గేయములలో నాలపించియున్సుది. 
ఇదే విధముగ వెంగమాంబ పద్యధోరణి నుపన్యసించియున్న్దుది. 


ఆంధ్ర సాహిత్య రత్త్హాకర గర్భమున మీరాబాయి యన 
దగినది వెంగమాంబ. 


- శ్రీ వడ్డాది నీతారామాంజనేయ కవి. 
భారతి బవుధాన్య జ్యేస్టము 


“అనువుగ వేంఠటాచల మహత్ష్యము కావ్యము నాన, 
పెద్దలె 
ల్లను బొగడంగ శాస్త్రతతులన్‌ గల తత్ష్యము నెల్ల నేర్చునన్‌ 
జనులకు దెల్పగా ద్వివద శైలిని వ్రాసిన శ్రీనివాన భ 
క్‌ నింత వెంగమాంబిక మదింగొని యాడుదు భక్తీ తోడుతన్‌. 


- తొవ్య వురాణు తీర్‌ 
జనమంబి వేంఠళట నుబ్రవ్మాణ్య ళర్మం 


132 





770. ౧611౮1౦6౮8 ని4౦110210౧8 56199 సిం. : 819 


రిగం6 : ౧8. చానాపవావామ్మాతే 





ఖో జ్జ జో 
మహా సిర్భాణము వలా 


క్రీ.శ 1817 ఈశ్వర-శ్రావణ శుద్ధ నవమినాడు - ఈ మహాజ్ఞాని, 
మవోయోగిని, భక్తకవయిత్రి, తిరుమల వుణ్యక్షేత్రంలో 
శ్రీవేంకటేశ్వరుణ్డి స్మరిస్తూ, సజీవసమాధి చెందింది. 


గ0119066 00౫ 5/1 1.78౧. గగంగ౧8 4౦, 15., ౬60646 ౦గ౧6! 
140812 ౧1404 06౪290808006 2౧6 గ౧౧166 8 7.7.0.0/699, 711086. 


